జాతినిర్మాత గాంధీజీ 


రచన 
వ్యా రేలాల్‌ 
ఆ నూవా' దః0 
మల్లవరపు విశ్వేశ్వరరావు 


గాలోధీ సాహిత్య ప్రచురణాలయం 
[ ఆంధ్యపబేళ్‌ గాంధీ స్మారక నిధి | 


హైదరాబా దు.20 


అ 


తొలికూర్చు అగు 
2000 (పతులు 1969 


గాంధీజీ త త్వాన్ని చెంపొాందించే ఉదే 
శంతో శేం (ద ప భు త్వ విద్యాళాఖవారు 
రూపొందించిన [పణాళిక ననుసరించి చేసిన 
ఉపన్యాసపరంపరను తెలుగులోనికి అనువాదం 
చేయించి (పచురించుటకు గాంధీ సాహిత్య 
_పచురణాలయమునకు భారత (పభుత్వ విద్యా 
శాఖవారు అనువముతించినందుకు కృతజ్ఞులము. 


సర్వోదయ (వైస్‌ వెల 
విజయవాడ_$6 Sule 


ప్రకాశకంల నానో 

1951 వ సంవత్సరంలో కాశ్రీయందలి దయానంద ఆంగ్లో వెదిక్‌ 
కళాశాలలో మహాత్ముని సన్నిపాత అంతేవాసి యెన ఫలతి ఇచ్చిన 
మూడు ఉపన్యాసాల నంపుటీకరణమే ఈ పు పుస్తకం. ప్యారేలాల్‌ వార్‌ 
గారు కళాశాల విద్యార్థిగా ఉండగానే గాంధీమహాత్ముని వలన ఆకర్షితుడై 
1920 లో ఆయన సన్నిధిని చేరాడు. ' దాదాపు మూడు దశా బ్రాల 
మహాత్ముని ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. భారత జాతీయ ప. 
కుడుగా గాంధీజీ గడపిన జీవితమంతటిలోను ప్యారేలాల్‌కు తెలియని 
విషయాలు చాలా తక్కువ. అంతటి అత్యంత సన్నిహితుడైన ప్యారే 
లాల్‌ జీ మహాత్ముని గురించి ఏమి (వౌసినా అది (ప్రామాణిక మైనదని 
చెప్పవచ్చు. మహాత్ముని జీవితమందలి అద్భుత సన్నివేశాలు అనేకం 
ఇతరులకు. తెలియనివి ఆయనకు తెలుసు. అందుకని ఆయన (వాసిన. 
మహాత్మునిజీవితములోని తొలిదశ (౨401 phase), తుదిదశ (Lt phase) 
ఆనే రచనలు మహాత్ముని గూర్చిన అనేక రహస్యాలను తెలుపుతున్నవి. 
అట్టి ప్యారేలాల్‌ ఈ ఉపన్యాసాలు గాంధీజీ వ్య కిత్వాన్ని గురించి ఆయన 
కార్యవిధానాన్నిగురించి వాయువేగ, మనో వేగాలతో పరుగెత్తుతున్న ఈ 
కాలంలోగూడా గాంధీజీ కార్య(క్రమము, ఆయన సిద్దాంతాలు ఏ విధంగా 
అన్వయిస్తాయో అర్థం చేసుకోవడానికి తోడుడగలవు. 

ఈనాడు భారతదేశం వివిధ తాత్విక సంఘర్షణలకు యుద్ధభూమి గా 
పరిణమించింది. ఒకవంక ఆమెరికా, మరొకవంక రష్యా తమ తాత్విక 
(పభావాలతో భారత దేశాన్ని ముంచెత్తుతున్నవి. (దిటన్‌, చెనా, పాకినా 
నులుకూడా తమ సిద్దాంతాలను భారతదేశం పె అంతో యింతో రుద్దు 
తున్నవి. ఇవికాక అనేకసద్ధాంతాలు కుడి, ఎడమ అన భేదాలతో ఉదృవిస్తు 
న్నవి. ఈ పరిస్టితుల్లొ? గాంధీజీ సిద్ధాంతాలేమిబో ఆయన నిర్మాణ కార్య 


iv 

(కమ మేమిబో అర్థం చేసుకోవడానికి యువకులకు తగిన అవకాశాలు 
లభించకపోతే మూడు దశాబ్దాల కాలం భారతదేశం చేసిన His 
మరుగునపడడం సంభ విస్తుం “J అందుకని కనీసం యువకులలో జిజ్ఞాన 
చె నా రేకె తించగల సాహిత్య _పచురణకు సాహిత్య (వచురణాలయం 
పూనుకున్నది. ఈ విభాగంలో ఇప్పటికి అనేక పు'స్తకాలను (పచురించాం, 
వీనిలో గాంధి తత్వాన్ని పెంపొండించుటకె భారత్యపభుత్వ విద్యా 
శాఖవారు తలపెటిన (పణాళికలోని ఉపన్యాసాలు పేర్కొనదగినవి. ఈ 
పుస్తకంకూడా నానాటి సందింధించిన దే. ఈ పుస్తకాన్ని చదివి 
అవగాహన చేసుకొని లోకులు భారతదేశ నిర్మాణంలో గాంధీజీ నిర్వ 
పాంచిన పాతను సరిగా అర్తం చేసుకోగలుగుదురని ఆశిస్తున్నాము. 
అనేక మార్పులకు గురిఅవుతున్న ఈ కాలంలోకూడా సవల మౌలిక 
సిద్దాంతాలు ఆన్వయించగలవని తెలుసుకుంటారని విక్వసిస్తున్నాము. 


ఈ పుస్తక (పచురణకు అనుమతించిన ప్యారేలాల్‌ గారికి, తెలు 
గులో. అనువదించిన శ్రీ) మల్ల వరపు విశ్వేశ్వరరావుగారికి, సకాలంలో 
చక్కగా ముదించిన విజయవాడ సర్వోదయ (పెస్‌ కార్యక రలకు, 
అనువాదాన్ని సరిచూచి (శమఅనక చక్కగా (పూపులుదిడిన (శ్రీ పాతూరి 

(a) 
నాగభూషణంగారికి మా అభినందనలు. 


ఇట్లు, 
కోదాటి నారాయణరా 
కార్యదర్శి 
సంపాదక సమితి 
గాంధీ సాహిత్య _పచురణాలయం 
_ాద రాబాదు_20 
15--8-- 1969 


ర0డవకూర్చు తొలిపలుకు 


గాంధీజీ మరణానంతరం, ఆయన స్మృతిని చిరస్మరణీయంచే సే ఉద్దేశంతో 
ఆయన జీవితమునూ బోధనలనూ వేర్వేరు దృక్పథములనుంచి పరిశీలనచేనే 
ఉపన్యాసములను వపసగా ఇప్పించేందుకు ఆ(గా విశ్వవిద్యాలయంవారు తీర్మా 
నించారు. ఆ ఉపన్యాసములను (పకి యేటా ఒక్కొక్క అనుబంధ కళాశాలలో 
ఏర్పాటు చేయుటకు వారు నిర్ణయించారు 
1951 డినెంజరు నెలలో కాన్పూరులోని దయానంద్‌ ఆంగ్లో - వేదిక్‌ కాలే 
లో ఆ (ప్రణాళిక క మూడవ సంవత్సరపు ఉషానముంను.. నేను ఒసగడం 
రిగింది. ఆ సమయంలో నేను “మహాత్మా గాంధి _ తుదిదశ” అను (గంథమును 
Al నిమగ్నుడనై వున్నాను. ఆ ర సారాంశం చాలావరకు 
ఈ ఉపనా$సములలో (పతిదింవితంకావడం సహజం. 


[ణు 


% 


సముబు ఒసగబడిన తర్వాత అవి *హఎజన్‌” పతికలోనూ, 


నాం 
*“హాందూసాన్‌ సాండరు” పతికలోనూ వరుసగా (ప్రచురితమెనాయి. అటుపిమ్మట 
—_ లట (a) వూ. 
అవి నవజీవన టో రణాఅయంవారిచేత, ఆ(గా విశ్వవిద్యాలయం వారి అనుమకితో, 
శీరిక పుస కరూపంలో కటిక ౪ పాడ ధ 
రి కంద పుస కరూపం వ టికమ నాయి. ఇప్పుడు కొద్దిపాటి 


సవరణలతో దాని రెండవకూవ్పు (ప్రచురితమవుతున్నది. 


ర్ల 


ఈ (గంథ మంతా చప విలువెన సూచన లొసగిన సంతి నిహాల్‌ సింగు 


ప్యారేలాల్‌ 


సెంబరు 27, 1959 


తొలిపలుకు 
0౧ కార్యసాధకుడై న అదర్శవాది 
౨.౨ ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 


త. చీలుదారుల యెదుట 


68 


కార్యసాధకుజైన ఆదర వాది 


gp 
మో యెదుట నేను నిలబడిన ఈ సమయాన ముప్పది 
సంవత్సరాల సతులు నా మనస్సులో పాంగులువారు 
తున్నాయి. 1920 లో నేనుకూడా మావలనే కా లేజీవిదా 
రిగా వున్నప్పుడు, జీవితకవాటములు హఠాత్తుగా తెరచుకుని, 
గాంధీజీ _పాదసన్ని ధిని కూర్చునే మహాదవకాశం నాకు 
లభించింది. 
మధ్య సంవత్సరాలలో గడచిన కథ ఒక ఉత్కృష్ట 
మెన ఇతిహాసము. మనము పఠాధీనతనుంచి రాజకీయ 
స్వాతం త్ర్యములోనికి (పయాణం చేశాము. వ ఆశయములతో 
మనము స్వాతం త్యాగమన మునకు స్వాగత మొనరించియుం 
టిమోా, ఏ తత్పిద్దికి సముద్యమించిన వారొనర్చినకృషికి ఏ ఆశ 
యములు [(వోదృలమొసగియుండెనో, ఆ ఆశయములను 
స్వాంత్మత్యాగమనము సఫలీకృతం చే చేసినదా అని భావుకులై న 
వారికి స. సంచేహము పొడమ నారంభించినది. 


మనము నినాదములవలలో చిక్కు పడకుండా జ్యాగ త్త 
పడడం నేర్చుకోవాలి. తిరిగి తిరగి మానవజాతి మహాల్‌ 
స్వష్నములను కంటూవచ్చింది; వాటి సంసిద్ది. నిమిత్తమై 
ముందువెనుకలు చూడకుండా అత్యంత సాహసిక మైన 
త్యాగములను చేస్తూ వచ్చింది; కాని తుట్టతుదిని నిరాశోప 
హతమైన 7 వె ఫల్యంపాలై పోతూ వచ్చింది. “స్వాతం 
_త్యమా, గ్జీ స్వాతం త్యమా, పవి తమైన న్‌ పేరిట ఎన్నెన్ని 


2 జాతి నిర్మాత గాంధీజీ 


దుమ్మృుత్యమాక్షూ కొనసాగ్గానోన జాస్‌ అనిళీ డం రోలండ్‌ 
చేసిన విపాద్యాకోశము మనకందరకూ జ్ఞపీలోనున్న విష 
యమే. మశిభాలతోో నూ మన బేశంలోనూ సైతము ధర్మము 
చేరిట మిక్కి-లి లజ్ఞాక రమైన రీతిగా, మానవత్వమ నేది 
వున్న దా అని మనకు నిస్పృహ కలిగించేటంతగా, అధర 
మున్న్నూ దుమ్మృత్యములున్నూ కొదనాగజడం మసము 
కళ్ళారా చూచియేవున్నా ము. 
కనుక మనము కేవలం ఊతపదములకు పరవశులమె 
పోకూడదు. మనము వాటిలోని అంశములను విచక్‌ణ 
దృష్టితో పరిశీలించి, (వతి సూచననూ గుణపరీత్ష చేసి న్వీక 
రించవలెనేగాని, నిన్దేశితమైనడల్లా పవి తమైనదని నమి 
తప్పుదారి (తొక్కకూడదు. మనము అనుభవించదలచు 
కున్న స్వాతం త్యములో గర్భితమెవురిడే అంశము లెట్టివో, 
జానిని - మనరి సిద్ధింప జేసుకునే విధాన మెట్టిదో హాం 
స౧యంగా తెలుసుకుందాము. తిండిలేక వరహా! బుర 
దలోపడి పొర్లాడడానికీ, ఇతరులను అణగ, (దొక్కడానికీ 
స్వాతం త్యం కలిగిండడమ నేది స్వాతంత్ర మనిపించు 
కుంటుండా ? కాదు, దానిపేరు స్వాతం, (త్యేము కాటు... 
ఆ మాట మిరు అంగీకరిస్తారు, మనం చేనికొరకు పోరా 
డామో, బేనికొరకు క్ళృప్‌. చేశామో ఆ స్వాతం త్యం కింద 
అత్యల్పులై న వారికికూడా అత్యున్నతులై న వారితో సమా 
నంగా జీవితంలోని ఉత్క్చుప్టతమమెన లబ్ధులను సిద్ధింప చేసి 
కొనుటకు హక్కున్నూ, అవకాశమున్నూ, సదుపాయ 
మున్నూ లభ్యంకావాలి. సమానతను సాధించుటకు రెండు 


కార్యసాధకుడై న ఆదర్శవాది త్రి 


మార్షములు ఉన్నాయి. దుర్భలులను ఆర్థిక దృష్ట్యా పనికిరాని 
గా పరిగణించి బారిన రూపుమాపటం ద్యారా దానిని 
నాధించవచ్చును. ఇది బల పయోగో విధానం. రెండవది, ఉన్న 
దానిని దుర్చలాతిదుర్చలులతోసెతము పాలు పంచుకోవడ 
మున్నూ, వారితో పాలు పంచుకొనలేనిదానిని అది సాధ్య 
పడునంతవరకూ మనముకూడా అనుభవించకుండా వుండడ 
మున్నూ. ఈ స్నూతములను, కొన్ని పరిమితులతో అనుస 
రించవలసి వుంటుంది. ఇది స్వాతం త్యమునూ, పాల 
మునూ, సమానత్వమునూ సాధిలే సమస్యకు గాంధీజీ 
(వవేశవెట్టిన అహింసాత్శక మైన పరిష్కా-రమార్షము. 
గాంధీజీ చూపిన పదతికిన్నీ పరిబ్మూ-రమార్లమున 
కున్నూ ఈ రోజున రనునరజ యూాగ్యత వరు తలకి 
(పస్తుతం మనలను ఎదుర్కొనే తీరనిసమస్య లన్ని టికీ అడి 
పరిప్యూ-రమార్లం చూూపగలతచా - "లీక “అత (వయోజన 
ముడిగిపోయిన మృతసం పడాయమైపోయి, "కవబం మాడ 
తేకమెన విలువ కలిగినదిమాతమేనా? ఆయన సంజే 
శమూ, విధానమూ ఈ వరలో ఎన్న టికంశును ఎక్కువగా 
ఈ రోజుననే మనకు మిక్కిలి అవసరమని నా దృఢ విశ్వా 
సము. ఏ ని చ్చెనయెక్కి- విజయము నందుకున్నా మో డానిసి 
తన్ని వేయడం మనకు అలవాటయింది. కాని వ విధానము 
ననుసరించి మనము నరం లను వాందామో ఆ విధా 
నముద్వారానే స్వాతంత్యమును పాదుకొన జేయడమూ 
నిలుపుకొనడమూ, వెంపాందించుకొనడమూ సాధ్య మవ్రు 
తుందని మనము జ్ఞాపక ముంచుకోవాలి. జాతిపిత మనలను 


4 జాతి నిర్మాత గాంధీజీ 


వడివించివున్న రాజమార్లమును మనము విడనాడిన యెడల, 
మనము పొందిన లబ్బిని కోల్పోవడం జరుగుతుంది; 
స్వాతం త్యమనే స్వర్శఫలము మన నోట బూడిదై పోతుంది. 
మనము (పస్తుతం అనుభ విస్తూవున్న అనేక యిబ్బందుల 
కన్నూ, మన యువజనుల హృదయాలను నించి వె చే అనేక 
ఐిధములై న వై ఫల్యములకున్నూ చాలావరకు మన మా 
సూ; తములనూ విధానములనూ విడనాడుట యీ మూలకారణ 
మనికూడా నేను చెప్ప సాహసిస్తాను. 

గాంధీజీ జీవితమున (పతిఫలితమైనపవీ, నూతన యుగ 
నిర్మాణ కారకమైన ఉద్యమరూపంగా వికసితమైనవీ అగు 
ఆ సూ. తములలో కొన్నిటిని మనము శా స్రీయమైన నిప్పా 
శ్నీక దృష్టినుంచి పరిశీలిద్దాము. మీలో చాలామందికి 
ఆయన జీవిత చరి తయున్నూ, ఆయన నడిపిన స్వాతం త్య 
పోరాటమున్నూ అప్పుడే ఒక పూర్వగాథగా అయిపోయాయి. 
ఆ చరి తాత క: - పోరాటము ముమ్మరంగా కొనసారో 
కాలంలో నాకు గాంధీజీతో అత్యంత సాన్నిహిత్వం కలిగి 
వుండే భాగ్యం లభించింది. ఆ సాన్ని హిత్య మునకు సాశ్నీ 
భూతంగానే నే నిష్పుడు మాముందు నిలబడ్డాను. ఆ పమ్మిత 
మైన బుగాన్ని తీర్చుకొనడాసికి అవకాశం పొందడం నాకు 
మిక్కి-లి సంతోష్మ పదమెన విషయం. 

గాంధీజీ ఆగమనము మన కాలమునకు చరి, తాత్నక 
సంఘటన అగుటకు కారణమేమిటి ! ఆయన జీవితమును 
దగ్గరనుంచి పరిశీలిస్తే, ఆయనకు సత్యమునందుగల ఆవేశిమే 
ఇానికి కేం దపాయమని మనకు కనిపిస్తుంది. ఆయన జీవి 


కార్యసా-కుడై న ఆదర్శవాది ఫ్‌: 


తములోని తతిమ్మా అన్నింటికీ అబే మూలస్ఫూ తమన, 
మూలధార అనీ తెల్లమవుతుంది. మిగిలినవన్నీ దానినుంచే 
కాలికి _పవహించాయి. 

సత్యమునుగురించి ఆయన భావన ఏమిటి ?, జీవితమును 
గురించిన ఆయన తాత్విక భావనకు అది ఎట్లు కేం _దస్తాన 
మైనది ! సాధనముగా ఉపకరించే సాపేతు 'సత్యమునకునూ 
పరమ సత్నమునకునూగల శేదమును ఆయన స్పష్టంగా 
నిర్వచించివున్నారు. కొన్ని విధములై న పరిస్టితులకు సంబర 
ధించినంతవరకు మ్మూతమే వర్తించునట్లు మనము గమనించే 
సతయ “యాల పేశుసత్యము. అది సలవు. కాటు 
ఒక విధ మైన న సత్యమై మనది వేరువిధము మన వ 
లలో సత్యముగా మాన్‌ ర్రించక పోవచ్చును. మ 
'మొస్తవ లెనంక్షే, చల్లని నీటితో పోల్చినప్పుడు గోరువెచ్చని 
నీరు వేడిగా వుండవచ్చును, కాని వేడినీళ్ళతో పోల్చినప్పు 
డవి చల్లని నీటివలె ఉండవచ్చునుగ దా. 

ఈ సా సేశ్నుసత్నమునకు (పతియైనది పరమసత్యము - 
అచే చరమసత్యము - అడే భూతభవివ్యద్వ రృమానము లన్ని 
టికీ వర్తించు నిత్యసత్యము. గాంధీజీ తన చరమభావనలో 
సక కునూస్త భగ వంతుడున్నూూ అభిన్నమని నిర్వచించారు. 
ఆయన భగవంతుని సత్యస్వరూ ఫునిగా ఆరాధించారు. ఈ 
దృష్పినుంచి మానవుని ఉనికికి పరవూవథీ పరమార్థమూ 
అయినది Se 

అయితే అసంపూర్జుడ గు మానవుడు పూర్ణ సత్య మునూ 
అవగాహన చేసికొనలేడు _ సాజేత సత్యమునై న పూర్ణ 


8 జాతి నిర్మాత గాందీజ్రీ 


ముగా (గ్రహించ లేడు. అందుపల్ల ఒకవ్య క్కికి సత్యముగా 
కనిపించునది ఇంకొకవ్య క్రి క్తి క్రీ అసత ముగా గోచరించవచ్చును. 
అయినప్పటికీ ఆ యిరువురున్నూ వారి (పత్యేక దృక్పథముల 
నుంచి అ వాదులే కావచ్చును: ఈ విధమైన హేతు 
మార్లము ద్యారా గాంధీజీ చాలా ; పారంభదశలోనే, సత్యము 
ననుసరించవ లెనంకు భిన్నా భి! పాయుడై న (పత్యర్శియెడల 
కాకు మన బలా తఈ్మా_ర సాను అవలంబసియము 
కాదనే నిరారణకు వచ్చారు. అందువల్ల ఓరిమి అవసరం; 
కీరిమి అంకే బాధాసహనమే. దానినిబట్టియే సత్నమును 
గురించిన సిద్ధాంతము పుట్టింది. దానినే గాంధీజీ సత్యా 
గహము లేక సత్యమును గట్టిగా పట్టుకొని వుండుట అని 
వర్శించాకు. దీని అర్థము బ"ధాసహనముద్వారా, అనగా 
[మేమ ద్వారా, వత్యత్యుకు సమర్సించుట. ఎందుకంచు, నీవు 
సీ (పత్యర్థిని _పేమించినగాని, అతడికొరకై. నీవు బాధను 
స్వీకరించ లేవు. 

గాంధీజీకి సత్యము, అహింస అనునవి ఉత్తభావనలోని 
ఆదర్శములుగాని, లోక విముఖుడే న మునీశ్వరుడుమా తమే 
అవలంబించదగిన సద్దుణములుగాని కావు. అవి జీవితంలో 
ఆచరణరూ పమున నిరూపితముకాదగిన సూ; (తములు. ఆయన 
బృష్టిలో కుర అరము కేవలము సత్యమునుచ్చరించుట 
అనిగాని, సత్యమునందు విశ్వాస ః పకటనమనిగాని కాదు; 
అది జీపితంలో అనుభవించి, ఆచరించవలసినటువంటిది 
మనము ఒకటిచెప్పి డానికి చిరుద్దమునా వర్తించినా, ఒక 
విశ్వాసమును వెలిబుచ్చి దానిని ఆచరణలో వెట్టకపోయినా, 


కార్యసాధకుడై న ఆదర్శవాది . 7 


మనము జీవితంలో అసత్వవ_ర్షనుల మైన శే. తాను విశ్వసించిన 

ఆదర్శములను అన్ని విధములా లా ఆచర 
ణలో సమన్వయ మొనర్చుకుని జీవించుట కే గాంధీజీ నిరంత 
రంగా కృషిచేశారు. ఇచే ఆయన సత్యముకొర కై చేసిన 
సాధన. ఇది ఆయన జీవితమునంతను భగ నత్స్యరూ పృమైన 
సత్య ముయొక ఆలయమున చేసే నిరంతర పూజాకార్య 
ముగా మార్చి వేసినది. 


గాంధీజీ అపరిగహ ఆదర్శము దీనికి అనుబంధ 
(పాయమైనది. మనము మన యిరుగుపొరుగువారిని 
నతో సమానముగా (పేమించెడి పక్షమున, ఇతరులకు 
జీవితావసరములే కొరవడిన సమయమున మనము అనవసర 
వస్తువులను ఉంచుకొనుటగాని, , అట్టివానికొరకు కోరిక 
పడడముగాని చేయలేము. 
సతాాహింసల సమ్మేళ నమునుంచి అపరి గహ 
సూ తము పుట్టిన కే, సత్య ముయొక ,-యు అపరి ౮ హాము 
యు యు సమ్మేళనమునుంచి గాంధీజీ జీవితమునకు నాల్లవ 
సూ; తే మైన అ 'స్రేయము ఆారిచినది. అ _స్టేయమనగా నంగి 
dae: "దాంగిలించుట ప్రణ: అపర్మి॥ జహా సూత 
మునూ సక్యసూూ తమునూ తిరస్క.రించుటయే అవుతుంది. 


ఆయన జీవితమునకు పంచమసూత మైనదిస్నీ, చర 
మమూ మూలసూూ; (తమూ అయినదిన్నీ అగు (బహ్మచర్యము 
మిగిలిన నాలుగుసూ _తేముల సమ్మేళ నముతో ఏర్పడినటు 
వంటిది; వాటివలెనే అదియు సత్యాహింసలనుంచి యే 


8 జాతి నిర్మాత గాంధీజీ 


సముత్పేన్న మవుతుంది.  |బహ్మచర్యనుంశకు అత్షఠాలా 
భగవంతుని మార్షమున నడచుకొనుట, అనగా మన చేహము, 
మనస్సు, ఆత్మ చరమనత్యమూ, నిత్యమూ అగు అంత 
రాత్మ స్వరూ పుడైన పర మేశ్వరునికి సంపూర్ణ ముగా అంకిత మె 
పోవుట. య పరిమితమూ అయిన భావనలో 
అది ఇం దియని గహమనీ, లేక అస్టలనమనీ అర్హమిస్తుంది. 
అది జ్ఞానేం _దియములను, ముఖ్యంగా జన నేం _దియమును, 
వశంవద మొనర్చుకొనుట తో కూడిన దై ) వుంటుంది. 


ఒకసారి పర మేశ్వరునియెడల అచంచల విఖశా ష్‌ 
కుదురుకున్న యెడల కామో; చేకము సడలిపోతుంది. అంతే 
"కాక నిజమైన అహింస అంక సర్వులయెడల సమాన మైన 
(చేమగలిగి వుండుట అని ోర్లమిస్తుంది. కనుక్క ఇం; [దెయ 
శామనలకు వళుడై నవాడు ఆ ఆదర్శమును సంపూర్ణ 

PE ఆచరణలో పెట్ట లేకపో తాడనికూడా గాంధీజీ 
వాదన. ఏ పురుషుడుగాని తన కామేచ్చను LC oA 
మంత టికీ పాలుపంచలేడు. కాని శ్రీ లందరను' తనకు తల్లులు 
గాన్కు అక్క చెల్లెండుగాను భావించినయెడల, వారందరికిని 
తన _పేమను Cte చూూపగల్లు తాడు. అందువల్ల 
అహింసాదర్శమును సంపూర్ల పనన. సిదింప జేసికొననోరు 
వానికి అవివాహీత సి ra eh వివాహిత HRT ననూ 
కూజా ఇం|దియ న్మిగహము అవసరం. గాంధీజీ షట్‌ 
టి ' పణాళికలో దీనికి bets tae 
గ బహ్మచర్యము చేనిచే porns కాంతిహీ డా తాడు, 
లోక్‌ మునంతటిని ఎదురొడ్డి నిరాయుభంగా a అంత 


కార్యసాధకుడై న ఆదర్శ వావి 9 


శ్శ కిని పాందడాలదు ,.. అనసరసమయమున అతనిశ క్తి 
సిరీ ర్య మెపోతుంది, ” అంటారాయన. 


గాంధీజీ మాలికసూ తేములను గురించిన ఈ చర 
మిక్కి_లి ఆకర్థణీయ మై నే వళ mesa సందర్భోచితంగా 
ఆ విషయమై కొలదిగా స్పృశించి, ముందుకు _— 
ఈ విషయములనుగురించిన గా ౦ థీ జీ దృక్పథమున్నూ 
సాధనము పూర్వాచారపరాయణ మన సీతివే తల మార్షము 
కాదు. ఈ సాధనలనుగురించి వారి సాంప్రదాయిక భాష్యము 
లను ఆయన నిరాకరించి నున్నారు. ఆయనది విష్టవాత్భ 
కన్నా విజ్ఞానశి క్షీ తమూ అయిన మానసిక దృక్పథము; 
ఆయనది _ పయోగాత్శకదృషస్ట్రగల సత్యళో ధకుని దృక్పథము. 
పూర్వమా నావలంబులకు ని వ్వెరపాటుగొల్పే వినూత నార్థ 
ములతో ఆయన దానిని నిబిడీకృతంచేశారు. కాని నాకును 
మోకును |పస్తుతంగల పరిమిత వ్యవధిలో ఊనీివిషయములను 
ఇంతకుమించి చర్చించుటకు అవకాశంలేదు. 

ఆయన గభీరమగు ఆదర్శభావనయు, సత్యమును 
కనుగొనుట యీకాక దానిని జీవించవలెననే తీ వతృప్లయు 
సమ్మేళనము వాందుట ద్వారా ఆయన తన జీవితముయొక్క_ 
మిగులు సూ; _(తములన్ని టిన్‌ చేపట్టుట, ఆచరణలో వె పెట్టుట జరి 
గినదసు, నేను 'విశదీకరించివున్నా ను. ఆదర్శనాదులు సావార్‌ 
ణంగా కార్యశూరత లేని ఊహోజీవులుగా పరిగణింపబడ తారు. 
గాంధీజీ అదర్శవాదం అటువంటి స్వాప్నిక జగద్విహారం 
కాదు. ఆయన “శూన్యగగనంలో వెలుగు రెక్కలు రెపరెప 


10 : జాతి నిర్మాత గాందీజీ 


లాడించే నిరర్ధక స్వర్ష వాసి”కాడు. తాను కార్యళూరుడై న 
ఆదర్శవాదినని చెప్పుకున్నుమాటను ఆయన ఆచరణలో 
రుజువుపరచుకున్నాడు. మంచితనమువల్ల ఫలితములు పొంద 
వచ్చుననిన్నీ, మంచి నీతివిధానము మంచి ఆర్లికవిధానము 
గానూ మంచి Kae మంచి నీతివిధానముగానూ 
వ ర్రించగలవనిన్నీ, ఏ నైతికమో అది లౌకికంగా కూడా 
సాధ్య మెనచే Had Sime నిరూవించిచూపారు. (వజలు 
నిజమైన మంచితనాన్ని అలవరచుకొనవ లెనేగాని వై మెరుగు 
మం౦చివల్ల లాభంలేదని ఆయన అన్నారు. “మంచితనమ నేది 
జ్ఞానంతో సంపుటీకృతం కావాలి. నా జీవితానుభవాన్ని 
బట్టి ఉ త్రమంచితనంవల్ల యే లాభంలేదని (గహించాను.” 
అని ఒక సందర్భంలో చెపుతూ, ఆయన ఇంకా ఈరీతిగా 
విపులీకరించారు, “ఆతి కమైన ధైర్యము, సచ్చీలములవల్ల 
సునిశిత మైన వి వివేచనబుద్ధిని ( 'పతివారూ అలవరచుకోవాలి. 
ఒక్‌ క్లీఫ్టపరిస్థితి ఏర్పడినప్పుడు  (పతివారున్నూ ఎప్పుడు 
డవలనో, ఎప్పుడు ఊరుకొనవలనో, ఎప్పుడు చర 
నవ లెనో, ఎప్పుడు కూడదో కే తడులలో అట్టి 
స్థితుల లలో చ చర్యతీసికొనుట, చర్యతీసికొనకుండుట అనేవి 
ఇరోప్పరట మగుటకుబదులుగా సమానార్థకములుగానే 
వరిస్తాయి, (| అన్నా రాయన. సత్యముయెడల ఆయనకుగల 
పట్టుదల, డాని సంపూర్షా చరణము అనునవి ఆయనకు 
వాస్తవ పరిస్థితులను గహించే దృఢ పరిజ్ఞానమునున్నూ, 
మానవస్వభావములోని. ఉత్కృష్ట సాధ్య తలనూ డార్భ్బల్యము 
లనూ (గహీ ౦చగల అసద్భశ జ్ఞానమునున్నూ చేకూర్చినవి. 


a 
ఆలీ 


కార్యసాధకుడై న ఆదర్శవాది ll 


తద్వారా ఆయన పొరపడని నిశితదృష్టి తో తన కార్య|కమ 
నిర్వహణమునకు తగినయోగ్యతగల అనుయాయులను ఎన్ను 
కొని _సామాన్యమృ త్తీకలోనుంచి అసామాన్య పరులను 
సృష్టించగలిగారు. గాంధీజీవలె అత్యంత వైవిధ్యముతో 
కూడిన [పతిభావంతులై న వ్యక్తులను తనవద్దకు ఆకర్షించి, 
వారందరుకలసి వకలత్యుమునకు అనుగుణముగా. వనిచేసే 
మి తబ్బందముగా వ_ర్తించునట్లు చేయగల ఇంకొక వ్యక్తిని 
మనము పేర్కొనలేమని అనుకుంటాను. 


జి 

లోగడ పండిత న్నెహూ తన పతిభావంత మైన 
మాటలలో గాంధీజీ నయా న (పజానీక ౦యొక్క- అభిమాన 
మునేకాక బహు విచిత వె విధ్యంతో కూడిన మనుష్యుల 
భ_ క్లిభావమునుకూడా చూరగానగలీగారోని అభివర్ది ంచారు. 
ఆ విషయమై ఆయన ఈరీతిగా వాశారు : “ముమచాలా 
విపరీత వె ఖరులతో రూడిన వ్య_క్తులం, ఒకరివ్య_క్రిత్వానిక్‌ 
ఇంకొకరి అ శ్రిత్వానికీ 'చాలా తేడాలువున్నాయ్యి; మాపుట్టు 
ఫూరీ్య ల లలో తేడా, జీవితపదతులలో తేడా, ఆలోచనా 
పదతులలో లేడా...కాని మా వివిధములైన దృక్పథాల 
నుంచి... మేమందరమున్నూ ఆయనను ఒక ఉత్కృప్ష పురు 
షునిగా, ేదీష్యమాన మైన మహావ్య _క్రిగా భావించి. అనుస 
రిస్తూవచ్చాము.” 

కొలదిపాటి ఉదాహరణ లొసగవలనంశు గాంధీజీ 
అనుయాయవర్లంలో భిన్న భిన్న వ్య_క్తిత్వములుగ ల ఈ కింది 


క్ష జాతి నిర్మాత గాందీజీ 


హోరి పేర్కొనవచ్చును: నిశిత మన లోకజ్ఞానముగల ధన 
స్వాములూ, FRE అయిన జి. డి. బిశ్హా, చేత్‌ 
జమ్నాలాల్‌ బజాజ్‌లూ, పూర ర్ల వశ్వాసికాని ఆచార్య కప 
లానీ మేధావంతులు విప్పవవాదీ అయిన పండిత న్నెహూ, 
రాజనీతిజులూ నిశిత రాజకీయ వ్యవప్తార్త రలూ అయిన 
పండిత మోతీలాల్‌ నె, హూ విఠల్‌ భాయ్‌ పులులు. భ కుడూ. 
త్యాగళీలీ అయిన వినో బా "భావే, సూత యు కి వాది అయిన 
రాజాజీ మానవతా తాత్వికు డై న డాక్ట్ర రు రాజేర్య! ద! 'పసాద్‌ 
గొప్పపండితుడూ మతవే త అయిన lee rs 
(పజ్ఞావంతులై న వైద్యులు తకః డాక్టరు ఎం. వ. అన్సారీ, 
కా. అజ్మల్‌ ఖాన్‌ సాహెబ్‌, అకర్ష ణీయ వ్యకు లై న 
నువూ మాతృత్వమూ మూ ర్రీభవి౦చిన భారతకోకిల 
(శ్రీమతి సరోజినీనాయుడూ, ఉన్నత శేణికి చెందిన సంఘ 
సుందరి మారాబెహును, నాయకా ట్రరణ్యడై; న మన ఉక్కు 
మనిషి _- భారత చేశమునకు నల్ల రాతి _సంభమువంటివాడు _ 
నేడీ లోకమును దిగవిడిచి దివంగతుడై, న సర్దార్‌ వల్లభభాయి 
పక్షేల్‌. ఈకొలదిమ౦దినే కేవలము సము -లూరేమ-. _తమే 
ఉదహరి స్తున్నాను.” 


ఇట్టి విశిప్ట్రన్య కు కుల మనస్సులవై వినా విశ్వాసము వై నా 
ఆయన దశన అద్యోత ! పభావములో గళ్ళిర్లక్రున రహస్య 
మేమిటి ? ఎవరిముట్టుకువారే ఒక మళ కాగల 
ఈ శేమువీధురీణుల బృందమును తమందరికంకు ఆయనను 
ఉ_త్రమో త్రమునిగానూ, తమ తమ ఉత్తమాంశల వూర్తీ 


కార్యసాధకుడె న ఆదర్శవాది య 10 


భాన్రనిగానూ పరిగణించి, అనుసరించునట్టు చేసిన గుణ మేమిటి! 
వారందరినీ ఆయన దగ్గరకు ఆకర్షి ంపగల్లిన గుణము ఆయన 
యొక. తీక్ష్వమూ సర్వతో న న దాన _స్తవదృష్టియే 
అని చ. ఆయన వారందరినీ తన చేర్చువల్లన్య ఇతరు 
లను సరిగా బోధపరచుకొనుటకు కీలకమగు సానుభూతి 
గుణమువల్ల నూ, నిజమైన అహింసాభావమునకు చిహ్నము 
లైన సున్నితమైన _పేమభావము, మర్యాద తొణికిసలాడే 
వ్య_క్తిగ తమైన తన ఆకర్ష ణశ_క్తివల్లనూ ఒక బృందముగా 
ర్చె బంధించగలిగారు. 

ఆడావారణకు. జి డి. బిర్లా, జమ్నా లాల్‌ బజాజ్‌ లు 

లౌకిక వ్యవహారములలో ఆయనకుగల గడసరితనమువల్లనూూ, 
ఆయనయొక్క_ భ_క్రిభావము, విశుద్ధశీలము, నిజాయితీ, ధైర్య 
స్టర్ట కంల గుణగ ణమువల్లనూ ఆయనవద్దకు ఆకర్షి ౦ప 
బడ్తా రు. ఆచారం కృపలానీ తాను ఆదర్శంగా పెట్టుకున్న 
వుడా విప్తవతత్వమూ గాంధీజీలో గోవీరమావ 
డంవల్ల తాను ఆయనకు వదలని అనుయాయుడే పోయా డు. 
సుకుమార భావుకోడూ మేధావీ అను పండిత నెహూ ఆయన 
కార్గళభూరతవ ల్లనూ వత లనర ఆయన జీవితము 
వల్లనూ వశంవదుడై. నాడు. ఒకసారి త వంగా చర్చ జరుగు 
తనుకు పండిట్టి ఉండబట్టలేక Me నాకు జా జ్ఞాపక 
మున్నాయి. “నాకు విప్రవం కావాలీ, ఇది ఉత్త సంస్క_రణ 
మూ,తమే” అని న్నెహూజీ అన్నారు. దానికి గాంధీజీ ఇలా 
ను చెప్పారు, “ఇతరులు విప్ప వాలనుగురించి ఉత్త 


14 జాతి నిర్మాత గాందేజీ 


మాటలు చెబుతుంపే నేను విష్తవాలను సాధించాను. నీ 
G4; _దేకం చల్లబడి, న్స్‌ ఊపిరితిత్తులకు అలసట కలిగాక, నీకు 
నిజంగా విప్ట్రవం సాధించాలని వుంకే నా దగ్గరకు రా !”? 
ఆ మాటలతో యిక వాదన కట్టడిపోయింది. రు 
నకూ రాజరీవికీ నెలవైన పండిత ' మారీలాల్టీ గాంధీజీయొక్క_ 
STE రాజకీయజ్ఞాతనూ మారదృక్టిన్‌ చూచి ఈర్ష 
పడేవారని చెప్పవచ్చును. ఒకసారి గాంధీజ్లీకి అ వ్పెండిసె 
ఆపరేషను అయినాక జూహూవద్ద వి శాంతి herd 
ప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన మోతీలాల్టీని తిరిగి 
ఆయన మకాముకు తీసుకు వెళ్ళడానికిగాను నన్ను ఆయన 
కూడా వెళ్ళమన్నారు. కొంచెందూరం చే bs 
సము దతీరపు యిసుక మివ నడుస్తూ వెళ్ళాము. హఠాత్తుగా 
మోతీలాల్టీ ఉన్నపట్టున నిలబడిపోయారు. “ ఒక పొడుూ న 
తాడి చెట్టును వేలు వెట్టి చూవిస్తూ, “అదిగో, అది డ్‌ 
చెట్లలోకల్లా మహోతు ని వంటిది _ _ మిగిలిన వా టన్ని టికంకు 
వెకి శేచి! శిఖరాయమానంగా వున్నది.” ఆ వెంటనే ఆయన 
ఒక పూర్వస్నృృతిని జ్ఞప్తికి తెచ్చుకొని ఈరీతిగా అన్నా రు. 
జ మహాత్నాజతో ఇల్లా అన్నాను _ నాకు మీ చైవ 
భ_క్రి అంశే విశ్వాసంలేదు, చేవునిలో నమ్మకమనేది నాకు 
కనీసం ఈ జన)లో సాధ్యంకాదు. న నాస్పికవాదిని. 
అయి తే మేము ఆడే రాజకీయపుఆటలో మిరు మమ్మాందరినీ 
మించిపోవడం చూ_స్టేమా తం మాకది కొరకరాని క్‌'య్యలా 
వుంది.” 


కార్యసాధకుడై న ఆదర్శవాది 15 


ల యన మమ జవాభు నాప్నారో్‌.2) 
అన్నాను నేను. పండిత మోతీలాల్లీ యిలా జవాబిచ్చారు : 
“ఆయన నవేంసి ఊరుకున్నారు. తర్వాత గంభీరంగా యిలా 
చెప్పారు = “ బిటిము కాన్న ఎదురు. న శా 
సావానానికి అశ్చర్యంపాంది (ప్రజలు నాయెడల భ క్తి, గార 
వాలు చూసు తారు కాన్‌ ఆ విథలగా ఎదుర్కొ.నగల న్‌క్రి 
నాకు కలగడానికి మూాలకందమైనది నన్ను నేను సంపూ 
రంగా ఈశ్వరా ర్పణ 'మొనర్పుకొనుటకు చేసే నిరంతర 
సాధనయీ అని వాశెరుగరు | 


గాంధీజీకూడా తనవంటి లో తెన తత్వచింతన కేల 
వాడు కావడమూ, తాను గభీరమైన కొరాను పఠనం 
ద్వారా అ) పాందుటకు యత్నించిన భక్తి భావనాయుత 
మైన కార్యసాధనాళ క ఆయనలో. "నవృండతమూ.. తూచి 
క సాహెబ్‌ ఆకర్షింపబడ్లారు. వినో బాభావే గాంధీజీ 
యొక్క_ సతసాధన, భగవద్భక్తి, తపశ్చర్యలనుబట్టి ఆయ 
సన వాలు బుషీశ్వరులతో సతమూసునిగా' 'సంళాపిం 
చారు. గాంధీజీయొక్క_ విస్పప్తమెన ఆలోచనాశక్తి సూతు 
_గాహ్యత, (పత్యర్తి బాణాన్ని "కణంలో అం చేసుకొనగల 
అద్భుత బర న్ద్రము, అ unt న ee నా్టాయ 
వాదుల యుక్తి శక్ర నంతను తలదన్నగల ఆయన న్యాయ 
Care వె దుష ము "అనేవి రాజూజీని ముగ్గుణ్ణై చేశాయి. 

ల్‌ 

డాక్టరు శాజేం (ద్నపసాద్‌ దృష్టిలో నిరు వదలకు సేవచేయ 
వలేనను తన హృదంతరంలోని తృప్పకు మూ  ర్రీభావముగా 
గోచరించారు గాంధీజీ. సమకాలికులై న చాలామంది ఇతర 


16 జాతి నిర్మాత గాందీజీ 


_పసిద్ధ వె ద్యశా్రుజ్జులవ లెనే డాక్టరు అన్సారీగారు ఆయా 
నను ఆరోగ్య రోగ చికిత్సావిషయములలో శా స్రీయమైన 
దృక్పథంగల సోదర శా స్త్రజ్ఞనిగా పరిగణించారు. గాంధీజీ 
తెరచు పరిహాసంగా తన 'మృషపూాభేవషజి మని పేర్కొంటూ 
వుండే ఆయన | పకృతిచికి త్సాపద్దతులయిక్క- అతి శా, కీ 
యములైన [పయోగములు ఆ వైద్యుల (గ్రంథస్థ సిద్ధాం 
తములనూ శాస్తో) క్షసూ[ తములనూ వము చేస్తూ వుండేవి. 
(శ్రీమతి సరోజినీనాయుడు గభీరకవి తాదృషికి గాందీజీ 
కార్యళూరుడై న ఒక కిగ్యా పురాతనాభిజాత్యయుత 
మైన ఒక జాతికి విము క్రి కారకుడుగా ఆంతర్నంలో త్రీ 
సదృశమైన మృదులహృదయం గల ఒక యోధునిగా నోచ 
రించాడు. ధనారాధనలో నిమగ్న మెన పాశ్చాత్య! పపంచపు 
ఆత్మ చేనికొరశై- దప్పిగాని పరితపిస్తున్నదో ఆ ఆధ్యాత్మిక 
మైన ఉపశాంతి ఆయనడ్వారా తనకు లభించినట్లుగా 
మోారాబెహన్‌ భావించింది. ఎప్పుడూ | బిడిఆటలోనూ నిరం 
తర ధూమపానంతోనూ కాలముపుచ్చుతూ హివామ్మ్యుగ్లూ 
బూధులోని తన భాజియాక్ష బ్బులో ఒంటరిగా కూర్చుని 
ఛార తరాజకీయరంగంలోజరి*ో విశేషాలను తూవ్షీంభావంతో 
దూరంనుంచి తిలకించే బారిసరు షకలక, -తుఖతుదకు 
గాంధీజీలో ఉ_తమాటలతో కాలక్షేపం శయన కార 
శూరుడై నవాద్యూూ చేశంలో సంచలనం పుట్టించ గలిగిన 
వాడూ తాను చేపట్టిన కార్యములకు ఫలసిద్ధిని చేకూర్చగల 
వాడూ అయిన రాజకీయనాయకుని స్వరూపం దృగ్గోచర 
మయింది. 


(1 


కార్యసాధకుడై న ఆదర్శ వాది 17 


అందువ ల్ల వారందరూ ఆయనకు తెగని అనుబం 
ధంతో కట్టబడిన చానిసలవలె అయిపోయారు. తరువాతి 
సంవత్సరములలో వారుఆంతేమ “= వై విధ్యములతో కూడిన 
మన_స్తత్యములను బట్టిన్న్‌, తాము పనిచేయవలసివచ్చిన వివిధ 
కార్యరంగ ముల స్వాభావిక వెవివ్యమును బట్టిన్న్‌ ఆయన 
సిద్ధాంతములను ఆచరణలో వెట్టడా నికి బవన కులు దూర 
మైన సమయంలోకూడా, కన్‌ నై తిక, మూోనసిక్‌ నాయ 
క త్వమునుంచి, అన్ని టికంచుఎక్కు_వగా ఆయనయొక్క-_ లౌకిక 
వివేచనాయుత మెన నాయకత్వమునుంచి, తెగగొట్టుకొనడ 
మనేది సుమారుగా రతాభ్య కా రా పోయిందని చెప్ప 
వచ్చును. 


(fp 


3 
గాంధీజీయొక్క_ విశ్వజనినమూ శ_క్రివంతమూ అయిన 
కర్షణకు మూలహేతువు ఆయన _ తన సాధనములను 
మ స్వం పయోజనానికి వినియోగించకపోవుటయే అని 
జప్వాలి. ౫ సై న్యాధికారి అయిన నియంత తన (౫ సై నిగులను 
స్వీయకీ ర్తి రి సంపాదనారం ఫిరంగులకు ఆహుతిగా ఉపయోగ 
సాడు. గాంధీజీ ఎన్నడుగానసి ఏవ్య క్రి కినిగాని వాని ఉ తేమ 
(పయోజనసి ద్ధికితప్ప ఇతర కార్యములకు వినియోగంచలేదు. 
wos తనకు సాధనములుగా వర్తించినవారిలో గుప్తమైన 
ఉ_త్రమగుణములను బహిర్హతంచేసి వాటిని ఇంపాందించడం 
దా(రా వారిశ కులూ వారి ను దినదిన Gress 
మగునట్లు వాల. 
2 


18 జాతి నిర్మాత గాంధీజీ 


తాను స్తయముగా చేయుటకు సంసిద్ధము కాని త్యాగ 
ములను ఇతరులు చేయవలెనని ఆయన ఎన్నడూ ఆశించ 
లేదు. ఆయన తన డార్భ్బల్యములపట్ల ఎంత నిన్టామేణ్యము 
చూపేవారో ఇతరుల డార్బల్యములవట్ల అంత సహనభావ 
మును | పదర్సించేవారు. తాను ఆత నిగహమును ఆర్జించు 
టకు క కష్టసాధ్యమైన సాధన ఒనర్చొవ్రన్నదీ జ్ఞ జ వ్రీవ్రంచు 
కొ"నుటవల్ల ఆయన ఇతరుల లోపములను సహించగలిశ 
వారు. 'సీయలోవ ములను పెద్దవిగా చూపే కుంభకటకం 
(Convex lens) గుండా మాడవలేననిన్నీ, ఇతరుల. లోపము 
లను చిన్నవిగా చూసే పుటకటకం (Concave lens) గుండా 
చూడవలెననిన్నీ ఆయన అంటూ వుండేవారు. దీనిని ఆయన 
“అతిశయీకరణవిధి” (Duty of exaggeration) అని Ce రు 
వారు. స్వపత్‌ ముపట్ల అతిశయాభిమానము కలిగివుండడం 
మనుషులకు ఎంత స్వా భి విక మో తా నెరిగివృున్న ౦దున, 
తనతో భిన్నా భి: పాయుల యెడలనూ (పత్యేర్లుల యెడలనూ 
న్యాయంగా వ రించే నిమి తే తం ఆయన తనీప _పతిపములపట్లు 
పతేపాతం చూపుటకు DAE (పయత్నించో 
వారు. వాదనలో ఆయన ఎన్నడును తన మేధాశ కి తో 
(ప్రత్యర్థిని నొప్పించడం గాని ఉక్కిరిబిక్కిరి చేయడంగాని 
సేవారుకాదు. ఆయన వానిని గూడ తనతోడి సతా 
న్వేవకునిగా పరిగణించి, అతడు తన న్నతిశేకవాదములోని 
లోపములను గు రించుటకు సహకరిస్తూ, తద్వారా Ty aa: 
ప్పుడు తన వాదనలోని గు _పలోపములను కూడా తాను 
తెలిసికొనగలిగవారు. ఆయన లత్యుము సర్వదా ఎదిరి. పత 


కార్యసాధకుడై న ఆదర్శవాది 19 


మును' తన పత మునకు (తిప్పుకొనవలెనని యేకాని, వారిని 
బలాత్క_రించుటగాని అణచి వేయుటగానికాదు. ఆయన 
(పత్యర్ణి అయినవాడు ఎన్నడూ పఓటమియొక్క_ అవమానా 
నికి గురికాలేదుగడా, సత్వమును గ ఆనం 
దంతో పులకితు డై, అట్టి ఆనం డాన్ని తనతోపాటు es 
కూడా పొందుతున్నా రని అనుకునేవాడు. దీనివల్ల | పత్యర్థి 
మనస్సు వ్యతి రేక భావాన్ని _వదర్శించుటకుబదులు నీ 
భావాలను స్వీకరించుటకు సుముఖమ య్యేది 
ఈరీతిగా పత్యర్థితో ను పాం చే 
కాశలము ఆయనకు లా. మనస్సును నొప్పించకుండా నే 
నిజాన్ని నిర్మాగవ మూాటంగా వ్యక్త కంచే నేన స అనగా రోసి 
యొక్క_ సంతోషపూర్త్మమెన సహాకారంతో కఠిన మైన 
ఆత్మిక శస్త్రచికిత్సను క్షా సేశ_ కిని కలిగించేది. నేను రోగ 
అనే మాటను ఉక్రైశపూ పూర్వకంగానే ఉపయోగించాను; ఎందు 
కంశే, సహజ, పవ_ర్హనకు విరుద్దమైన అన్నిరకముల వర్తన 
వెప పరీత్యములనూ ఆయన ఒకేవిఫమైన వమూనసికమూ, ఆతి 
కూన అగు రోగములుగా పరిగణించేవారు. ఈ విషయము, 
ఆయన మృత్యువు నెదుర్కొ-ని కావించిన నవకాలియా. తా 
కార్య! క మంలో, అచ్చటి అలజడులలో పాల్టొన్న వారిని దిన 
దినమూ. . కలపికొని -వంవహరిరచవలనిన' సంధర్న ములలో 
ప ఆయన వారికి నిర్హొగ మోటు 
మైన నిజాలను స్పష్టంగా చెపుతూ వచ్చారు. వివర, లత్యు పెట్ట చెట 
లేదు; -బేనినీ అణచి పెట్టలేదు; ఏ విషయమునుగాని మాక్‌ 
చూడనట్లు వూరుకో లేదు) చేనినిగాని చై కి చెప్పుటకు - వెను 


20 జాతి నిర్మాత గాందీజీ 


దీయలేదు. అయినప్పటికీ ఆయన మాటలు ఎవరికీ నొప్పి 
కలిగించలేదు. | శోతలందరూ ఎవరికివారు తమలోని ఉత్తమ 
ప్యభావము పలి శే వాణిని వింటూవున్నట్లుగా భావించు 
కున్నారు. వారు వినే వ్యధిత్నవేమను వ్య క్షంచేశే ఆవాణి 
అందరినీ, కూర కాండలకు బాధ్యులైన వారితోసహో, తనలో 
సమ్మిళిత మొనర్చుకున్నది. ఆవాణి అందరికొరకు సమ 
భావంతో తానుపొందిన వ్యధానుభూతిని ద క్షంచేసింది; 
ఎవరినిగాని తన ఆలింగనమునుంచి దూరముచేయశేదు. 
హృదంతరమునుంచి వెలువడిన ఆ వాక్కు హృదంతరముల 
లోనికి సూటిగా చొచ్చుకుపోయింది. 

తన కార్యవిధా నమునుంచి పళుబలాన్ని విసర్టించివున్న 
హేతువున ఆయన మన యుగానికి సరాో్వోత్కృృమ్లుడెన మానవ 
పరివ_ర్రకుడు కాగలిగారు. తద్వారా ఆయన మానవ మన 
_ప్పత్వుపు రహస్యాలను (గహించగలిగారు. ఇచే ఆయనను 
అన్నల! మానవ నాయకుడై నవానివల మనుమ్యహృదయప్పు 
వివిధ తర్యతులవపై నను అధికారిగా చేసినది. 

ఆయన కార్యరంగంలో అహింసా విధానాన్ని అనుస 
రించడమనేది తన సాధనములుగా పనివేసేవారిని ఆయన 
ఎన్నుకొనే విషయాన్ని కూడా నిర్ధారించింది. ఆయన అను 
ఈయాయులుగా పనిచేయుటకు పిల్ల లూ, అత్షరజ్ఞానములేని 
ఆలూ దుర్చలులై న వయోవృద్ధులూ కూడా పనికి 
వచ్చారు. తన ఆ శమంలోని రుజ్మాగస్తులెన పురుషులు, 
ఊరు: పిల్ల లపట్ల గ్రద్ధదూపుటకు ఆయనకు అంతవ్యవధి ఎట్లా 
తలిగేదని అందరూ చాలా ఆశ్చర్యం 'నెలిబుచ్చేవారు. 


కార్యసాలకువై న ఆదర్శవాది 22 


రోజులో అన్నిగంటలూ తొందరపనులలో నిమగ్నుడై. 
వుంటూనే ఆయన కుష్టురోగి అయిన పరచురేశా స్ర్రికి స్వహా 
_స్తములతో ఒళ్ళు పట్టి ెపకేయడానికి వ్యవధి సంపాదించు 
కొన~లిో వారు ఆ కుష్టురోగిని ఆ శవముంలో వుంచరాదసి 
ఆ శమవాసులలో కొందరు అభ్యంతరం వెలిబుచ్చి నప్పుడు 
ఆయన పరచుశేశాస్త్రికి ఆశమం౦ంలో స్థానంలేనినాడు తనకు 
కూడా స్థానంవుండ నేరదని వారికి జవాబుచెప్పారు. అందుకు 
కారోణుమేమిటరిళు, అహింసాపిధానం  " సామాన్షలగా “కని 
వీరిచే అల్పవిషయముల ద్యాశానే ఉ తమంగా పనిచేయ 
గలుగుతుంది. ఆయన జీవితమే, విడమరచిణూ_శ్టే, సర్వ 
సామాన్య మైనవిగానూ అల్పవిసయములుగానూ గోచరించే 
అంశములతో నిర్శితమయింది. సత్యా గహమనేది చిన్న 
చిన్న విషయాలను ఆలంబనగా చేసుకొని వ _రించేది కాని 
రూడల్‌ ఆది సామాన్య ప్రజానీకం త. కొనసా 
గించడానికీ స న టై వుండెడిదికాదు. ఆయన సాధ 
నములు వాటిని ఉపయోగించవలసిన (వజాసందోహపు 
సామర్థ్యమునకు తగిన స్థాయిలో వుండడం అవసరం. గాంధీజీ 
సంఘటిత పరచి నడిపించివ్రన్న _పజోద్యమాలను పరిశీలించిన 
వాశెవరుగాని వాటిలో తలా పిల్ల లూ ఎంత అత్యధిక 
సంఖ్యలో పాల్లానివున్నారో తహ గమనించివుంబారు. 
ఆయన ఉద్యమాలకు ఉత్సాహశ_క్రి కినొసగి ఉప్పాంగ జేసిన 
సుగంధ|దవ్యమువా శే. 


22 జాతి నిర్మాత గాందీజీ 


౮ 

సుసంపన్న మూ వైవిధ్యమూ అగు... గా ౦ ధీ? జీ 
వ్య కిత్వంలోని పరస్పరవిరుద్ధములుగా గోచరించే కొన్ని 
విచిి తగుణాలను గురించి వివరిం చని బే నేను చేశే 
న పూర్తికాదు. ఆయనకు నిరాడంబరత అంే 
యిష్టం; అయి శే మందకొడితనాన్నీ, అశు భతనూ ఆయన 
ఏమాతం సహించేవారుకాదు. ఆయన నిరాడంబరత 
కనిపించేటంత సులభసాధ్యమెనదికాదు; ఆయన చేతిలో 
అది మిక్కిలి జటిలమైన కళాస్వరూపమె ఒశ్చేది. డాని 
కళాకెశలం ఆయనకు వర్షనాతీతమెన ఆకర్ష ణశక్రిని (వసా 
దించేది. దిగంబరసన్యాసి అని పేరుపొందిన ఆయన రాజ 
(పతినిఘులు, (పభువులు, రాష్ట్రపతులు వ౦టివారరి 
సాంగత్యంలో  సమానఫాయీని బహుసహజంగా  మసల 
గలిగేవారు. సత్యంకొరకు పోరాటం సల్పుటలో తమకు 
తటస్లించే కోస్టనవ్షములన్ని టినీ సహించుటకు | పజ తెల పుడూ 

లలు వ ౧౧ ఈ 

వ వుండాలని ఆయన కోశేవారు; అయి తే 
అనవసరంగా అసౌకర్యము ననుభవించడం ఒక ధర 
సూూతంగా ఆయన ఎన్నడూ నిర్వచించ లేదు. [పమాదము 
లను ఎదుర్కొని జీవించవలెనని ఆయన నమ్మినప్పటికీ 
(పమాదకరంగా జీవించడంలో ఆయనకు నవమృుుకంలేదు; 
మొండి ధె ర్యంవల్ల పమా దాలపాలగుటను ఆయన ఎప్పుడూ 
ఆమోదించలేదు. నవ కాలీలో ఒకసారి నేను అనాలోచితంగా 
ఒక (పమాద కేరదంలో అడుగుపెట్టి ఎలానో చావుతప్పి 
బయటపడిన సందర్భంలో ఆయన నాకు ఈరీతిగా లేఖ 


కార్య సాధకుడై న ఆదర్శవాది 28 


(వాశారు : “సీవు అనవసరంగా (పమాదమధ్యంలోకి దూక 
హైడదు; అయితే సహజంగా నీమారంలో తటసించగల 
అన్ని విధముల (పమా దాలనూ ఎదుర్కొ.నుటకుమా | తం 
సంస్గిక్టుడ వ్రుండాలి. ఆ వినంగా మోలో ; పతిబక్కరూ 
తుడిచి ) ఇెట్టుకుపోయినప్పటిక చేనోక్క- కన్నీ టీచుకక ననా 

కార్చనుగ దా, నిజంగా సంతోపషపడతాను. _నవశాలీ 
'గామాలలో కార్యకర్త రలుగా. పనిచేయడానికి వెళ్ళేవారు 


(౩ 


కథలో చెప్పిన ఆడయీనుగువలెె జాగరూకతతో 


కధల 
జీవించడమూ వర్తించడమూ నేర్చుకోవాలి.” 

ఆయన మానసిక తత్వంలో ఆత్కబలి దానపు పచ్చి 
మచ్చుకె నాలేదు. నిజానికి ఆయన ఆత బలి దానముపట 
కోరక కలిగివుండుట నీతివిరుద్ధమని పాపకార్మ్‌మనీ పరిగణించే 
వారు _. ఎందుకొంకు . ఆ కోరికను సెర వేర్చుకొనవలెనంశకే 
వేరొకవ్య క్షి నరకంపాలు కావలసివుంటుంది. 

ఆయన హృదయం గులావబిశేకుకంశు మృదుల మెనది; 
కాని ఆయన నల్ల రాయిక ౦కు కఠినంగా వుండగలరు. ఆయన 
(వజాస్వామ్యవాదులలోకల్లా (వజూ స్వామ శద. నాని లా 
వాక నియంతగా నియామకం కావడానికి వెనుదీయరు 
అయితే అందులో ఇమిడివున్న వై పరీత్య _వెచ్చితిని గమ 
నించండి : ఆయన నియంకృ కర్‌ వనుకబలం ఆయన 
(చేమభావమున్న్నూ, పర పరినర నరక మాతమే. 
శాను ఎవరినిగాని బలా త్కారంతో ఆచేశించుటను సహిం 
చసి వ్యకి కావడంవల్ల నియంత కావడానికి ఆయన అందరి 
కంశు అర్హుడని అనవలసి యుంటుంది. 


24 జాతి నిర్మాత గాందీజీ 


“కన్నీరు కార్చేవాడు ఇతరుల కన్నీటిని తుడువ 
జూలడు*” అన్నారాయన ఒక విస్ట్రరింపరాన సందత్యంలో, 
తనను తెను దళితులకొరకూ దీనదరి దులకొరకూ పోరాడే 
యోధునిగా నియమించుకొన్న ఫలితంగా ఆయన తన హృద 
యంలో దుర్భల మైన జాలికి [గ మొసగకుండా దానిని 
లోహకఠిన మొనర్చుకున్నా రు. క5ఠ8ినవమూ (కూరమూ అయిన 
ఈ (పపంచములో డార్భల్యాన్ని - ఎవరూ . లెక్కించరని 
యెరిగియున్న ౦దున ఆయన ఒక్కో క సమయంలో కారుణ్యం 
చూవేనిమి త్రమే కాఠిన్యం నహించేవారు. అందువల్లనే 
ఆయన ఏమ్మాతం చలించకుండా అమాయక ర_క్ర్ష్మపవా 
పహోలగుం౦ండానే ప్రత్యర్థుల ర_కంకాద్కు తన పుతుల రక్త 
(పవాహాలగుండానే _ భారత చేశానికి స్వాతం త్యసిద్ధి చేకూర 
గలదని అనగలిగారు. అందువల్ల నే పురుషుల కామవాంఛకు 
లను బలిచేయుటను అనుమతించి, ఫలితములను అణచి 
వేయుటకు సహకరించే నేటికాలపు గర్భనివారణ సిద్ధాంతా 
లన్నిటికీ ఆయన ఎదురొడ్డి ఉక్కు_మనిపిగా నిలబడగలిగారు. 


ఆయన తన లోహకఠినమెన సంకల్ప క_క్తిద్వారా 
తనలోని త్మీవమెన భావో,ది_కృతలను కఠోర మైన ఆత్మశి మ 
ణముగానూూ, స్వార్థ విసర్జ నముగానూ పరివ_ర్తించుకొనగలి 
గారు. స్థూలదృష్టితోచూవే కొందరు దీనిని శరీర శోవణము 
గాను, ఆత్మనిరోధముగాను పొరపాటుపడేవారు; కాని చానిక్షీ 
దీనికీ సుద్దముక్క-కూ, జున్ను ముక్కో_కూా వున్న ౦తభేదం వుంది. 


కార్యసాధకుడై న ఆదర్శవాది 25 


ఇదే స్రీ పురువ సంబంధం విషయంలో ఆయన వె ఖ 
రినికూడా విశచంచే స్తుంది. ఆయనదృష్టలో శ్ర త్రి వ్యక్తి బాధా 
సహనమునకూ స్వార్థ: శ్యాగమునకూ మూ ర్రీభావము. ఆయన 
అమర ర ల కార బూభాసహానమును' శ _క్రిస్వ్యరూ ప 
ముగా పరివ_ర్హిత మొనర్పుటకు | పయత్నించారు. మొగమో 
టమిగాని వె మెరుగుగాని బేకరి చా (శ్రీనిగురించిన సంపూ ర్ల 
సత్యమును. వెల్లడి చేయుటలో, బహుశా “కూట్‌ జర్‌ 
సొనాటా” (గంథక_ర్త ఒక్క_డే తనకు సమానుడుగా, ఆయన 
ధైర్యమును |పదర్శించివున్నారు. 

జనులు తరచు ఆయన తపశ్చర్యనుగురించి చెప్పు 
కుంటూావుంటారు. అది తపశ్చర్య అనండి ౧ఏవానండి, -అది 

ఆత సౌందర్యముతో కూడి నచేగాని వైవి ఈ క్ర మనది 
మూ తముకాదు. ఆయన సంతోషం అంటువ్యాధివలె ఇతరు 
లకు వ్యాపి స్తు సుంది. ఈ విషయమై కీ నే మాలానా మహ 
మృడాలీ గాంధీజీపై న సక ఒకసారి ఇలా 
అన్నారు : “మహాతాజీ, మారు మాకు చాలా అన్యాయం 
అ స్తున్నారు. మేము మీదగ్గరకు ఎంతోకోపంతో తగవాడే 
ఉద్దేశంతో వస్తాము; కాని క మాకు తెలియకుండానే 
మ ముఖాలలోకి ల తెప్పించి, ఏరగ బడి నవ్వేలా౫ 
సేసారు. అంచేత వ తగాయిదాలతో నస్తామో అదంతా 

వె కిరావడానికి వీలులేకుండా పోతున్నది; అందువల్ల మేము 
ఏ తగాయిడాలూ లేకుండా చక్క-గానే వున్నామని మారను 
కుంటున్నారు !” ఈ చిక్కును విస్పష్టంచేయడానికని ఆయన 


26 జాతి నిర్మాత గాందీజీ 


గాలిబ్‌ కవియొక్క_ ఈకింది (సిర పద్యపా దాలను ఉదహ 
రించారు: 
“తనదు దర్శనమును నా వదనము చిందు 
కాంతివిలసనమునుగని కాంతతలచు 
తనవలపుకాడు సుఖముండెననుచు, కాని 
వాని యెదలోని వెతల సుంతె న గనదు.” 


ఆయన తపశ్చర్య ఆయన శెన్నడుగాని తోటిమానవు 
లంకే భయపడి దూరముగాపోయే మనో వైకల్యాన్ని కలి 
గించలేదు; అది ఆయన హా హృదయమును ముక్త మొనరించి, 
ఆయనకు అతివి స్తృృతేమూ fw nas ఉత్కృపష్టమూ అగు 
మెతి సంబంభములను సృృ్యంచింది. “రాలలో గు ప మెవున్న 
'్రీస్వభావమును నీవ్చు గుర్తించివ్రుంటావని అశిస్తాను, కసత 
ఆయన ఒకసారి శ్రీమతి సరోజినీనాయుడుకు (ఐ+శారు. 
ఈ గుణం సారపదాయకుడై న మునీశ్వరుని చితణంలో 
మనకు నోచరించే గుణంకాదు. ఆయని సమకాలిక లొకరు 
సూచించినట్లుగా అస్పిసీ వాసి, సాభువునగు సెయింట్‌ 
(ఖొన్సిస్‌ ఒక్కనిలో ఈ గుణం | (పస్ఫుటంగా కనిపిస్తుంది” 
ఆయనదిన్నీ గొప్ప విశ్వాసం, గొప్ప రీరి షు గొప్పు ఇ క్రి 
గొప్ప తమ, గొప్ప మార్లవం, గొప్ప సహానుభూతి, శ్రీలు 
అతనిలో తమకొక సహయూ, (తికుడు లభించెనని భావిస్తారు; 
"తాము (పయాణిస్తూవున్న మార్షమున ఆతడును (_పయాణము 
సల్సివున్న ట్లు వార్ము గహిాంచి, ఆతనికి ఏమ్మా తమును కామ 
వికారముతో సంబంధములేని స న గభీరమూ అగు 
(శేమను అందీయగలు తారు,” 


కార్యసాధకుదైన ఆదర్శవాది 27 


వె రచయిత యే గాంధీజీని గురించి ఇంకా -ఈరీతిగా 
అభివర్ణించారు : “నేను ఆయనను తలచుకున్నప్పుడు నాకు 
ర విక సితములగు పుష్పములు, నవీన వకంఫలములు, 
విశాలము వెల్ల డిగాపారే నదీ _సవాహము, "వేగుచుక్క _ లేచే 
ముందు న. _పార్టన, ఉవఃకాలపు న్‌ వర్న న. ఒన 


రించు వాహ్యాళి స్మరణకు వస్తాయి.” 


ఇది పథమ (పపంచయుదపు BP pI తన 
మాలిక చా కలిగిన శ NCEE దానితోపాటు 
చెంపొందిన మధుర వ_ర్థనా విలసనముతో, భారత చేశపు ' 
రంగసలముచె హళఠా తుగా ఉదయించిన . అద్భు న్య 
యొక్క సంతీ ప పన. 


ఆయన తన మాలికసాధనలనుంచి పరిణత మొనరిం 
చిన కార్య! కమవిధానములను గురించీ, తద్వారా ఆయన 
చూపినవున్న అపూర్వ ఫలితములను గురించీ తరువాతి [ప పసం 
గంలో పరిశీలన చేద్దాము. 


ఆయాన కార న్రషభానము, ఫలసిద్ది 


౧ 

నిన్నటిదినం నేను మోకు గాంధీజీ వ్య_క్రిత్వానికి పునా 
దులుగా వ_ర్ధించిన మౌాలికసాధనలను గురించిన్నీ, ఆయన 
వ్య _క్రిత్వంలోని కొన్ని పథాన లక్షణములను గురించిన్నీ, 
తన | పభావములోనికి వచ్చిన సాధారణ మానవులను 
అసాధారణ వ్య కులుగా తీర్చిది శే ఆరున ల "ఫా ర్వ 
సామర్థ్యమునుగురించిన్నీ  [పసంగించివున్నాను. _ ఇప్పుడు 
మనము ఆ శ_క్టిని ఏ రీతిగా ఉపయోగించినదీ, తాను చేయ 
వలసిన కార్యములకు దానిని వినియు క్షం సేనిమి త్త మై 
ఆయన వరీతి ఆచరణ విధానమును పరిణత మొనర్చినదీ, 
తద్వారా ఆయన ఏరీతి ఫలసిద్ధిని పొందినదీ పరిశీలిద్దాము. 

భారత చేశంలోని గాంధీజీ జీవితకృషిని, కాలాన్ని బట్టి 
నాలుగు విభాగ(ములుగా పేర్కొనవచ్చును. మొదటి విభా 
గము 1914 మొదలు 1919 వరకుగల కాలము. అది భారత 
దేశంలోని రాజకీయరంగమును సూతముగా పరిశీలించుట 
కును దాని వె ఖరినీ స్వభావమునూ అవగాహాన చేసికొనుట 
కును వినియోగింపబడింది. ఆ సంవత్సరములలోనే వరుసగా 
కొన్ని స్థానికములై న సత్యా గహ కార్య కమములు వ 
సాగినవి_ చాంపరాను, ఖేడాలవద్ద జరిగిన సత్యా గ హములనూ 
1918 లోజరిగిన రవామ్మచా? "దు ముల్లు కార్మికుల సమ్మెనూ 
ఈ సందర్భమున పేర్కొనవచ్చును. ఈ సమయములోనే చిర 
కాలము ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసి తుదకు. 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ది 29 


ఆయన ఆత్మకు పతినిధియో అన్నట్లుగావ_ర్తించిన మహా దేవ 
చేశాయి ఆయనకు లభించారు; వ ఇంకా” ఎందరో 
పముఖులై న అనుయాయవర్షంకూడా ఆయనకు వొరికారు. 
అందులో ఒక ముగ్గురున్య కులు అనంతరకాలంలో కాం 7సు 
పాకమాండుగా పేరుపొందిన ఉచ్చతమ నాయక బృందము 
నకు మూలపురుషులుగా వెలు గొందివున్నారు. వారు 
రావేం (దబాబు, సర్షారుపకేలు, ఆచార కృపలానీలు. వారు 
కాక ఇంకా న మజ్‌ హరుల్‌ హక్‌, అబ్బాస్‌, తయావ్రీ, 
చోరిపరాన్‌ నాయకుడుగా -శఇరుషూందిన (బజ్‌ కకోరా బాయి 
లను కూడా పేర్కొనవచ్చును. గుజరాత్‌ రాష్ట్రంతో 
కార్యక రలలో చాలామంది గాంధీజీకి ఆనాడు అనుయాయు 
లుగా దొరికినవాెే. 'ఖేడా సతాం గ హమప్పుడు (పజలు 
_పేమపూర్య్ణకంగా “ఉల్లి పాయలదొంగా అని ముద్దు పే వెట్టి 
వీలుస్తూవచ్చిన కీ. కైక ee వాలా అ 
గుజరాత్‌. రన లలల ముకు నిగా పేర్కొనవచ్చును. 
భేడాకుచెందిన వ్యవసాయదార్లు శెవిన్యూపన్ను _ చెల్లించ 
నందున పభుత(ోద్యోగులు వశపరచుకొన్న ఉల్లి పాయల 
నిలువలను ఆయన. ర్మాతికిర్మాతి వారికీ తెలియకుండా 
బ్రింకొక చోటికి తరలించుకొనిపోయినందున ఆయనకు (పజలు 
యా ముద్దు పే జేరు వెట్టడం జరిగింది. 


ఈ కాలంలోనే గాంధీజీ ముట్ట మొదటి అహింసా 
శ_క్రి శేందమూ, సత్యా! గహ (పయోగశాలా ie 
సబర్మతీ సత్యా గహ! స మమును ఆయన పనఇయడ 
కూడా జరిగింది. లన చేతినవా రాక ల 


30 జాతి నిర్మాత గాందీజీ 


మనువ్య బృందం. నా సోదరిఅగు డాక్టర్‌ సుశీలానయ్యర్‌ 
తాను మొట్ట మొదట నేర్చుకున్న అంగ్లభాపా వాక్యం 
గాంధీజీ (వాసిన ఈకింది వాక్యమని నాతోజిప్పిండి.._ 
“Cranks, faddists and madmen often find their way to the 


Ashram.” దీనిఅరం “లోేకవిరుదమైన అభి! పాయ పర వళులూ, 
అధినూవస్పిక్రాంక రకు. ఉన్నాదులూ సాధార 
ణంగా నా ఆశమాన్ని చేరుకుంటారు అని. తర్వాత సంభా 
షణలో గాంధీజీ, “Iam the maddest of them all’, (నేను 
ఆ ఉన్నాదులలోకల్లా పెద్ద ఉన్నాధదిని స అన్నారట. 
అత్యంత మైన తన అడకువ మూలంగా ఆయన తన 
అఆ శమంలో గొప్ప పతిభావంతులు కూడా వున్నారనిగాని, 
క్‌సీసం సాధనానిమగ్ను డైన ఒక భక్తా గేసరుడు వున్నా 
డనికాని అయినా వె కిచెస్పేవారుకాదు. ఉదాహరణకు 
మగన్‌ లాల్‌ గాంధీని గురించి చెప్పవచ్చును. ఆతడు అకాల 
మృతి పొందినప్పుడు గాంధీజీ “నా ఉ త్తమోా_త్తముడైన అను 
యాయుని” కోల్చోయానని వాపోయారు. ఇర్విన్‌ (పభువ్రు 
పండిత మోతీలాల్‌ న్నెహూలవంటి విభిన్న వ్య కులు ఆయన 
గుణగణాన్ని ఉగ్గడిస్తూ ఆయన మృతికి విచార సంచేశాలు 
పంపారు. ఆయన సర్వతోముఖ (వతిభావంతుడు _ పాకీ 
పనిలోగాని, కార దర్శి పనిలోగాని, తోటపనిలోగాని, అచ్చు 
పనిలోగాని, పద్దులు వాయడం౦లోగాని, కొ త్తరకపు వడుకు 
యం_తాలూ దూ బేకు యం౦_తాలూ, వఏకులు చేసే 
యం తాలూ ఊహించి నిర్మించ డంలోగాని, ఇల్లుకట్ట డంలో 
గాని, సత్యా గహ ere వ్యాఖ్యానించడంలోగాని 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 31 


సమాన |పతిభను పదక్శించగలిగినవ్య_ కి ఆయన. అసమాన 
సంస్కృత _పాండిత్యంగల యువకుడైన వన వాణీ 
దీర్త్రంగా (వేలాడే జులపాలతోనూ, వర్చస్వంత మైన ముఖం 
తము ఆ[శమంలో మసలేవారు. ఆయన తన. కాలాన్ని 
చాలాభాగం ఆ(శమ బాలురకు “రఘువంశం” పాఠం చెప్ప 
డంలోనూ, మరుగుదొడ్లు శు భపరచడంలోనూ గడి పీతారు: 
ఆయనయొక్క_ అసాధారణ | క్రీడా తీయమని చేర్కొ_నదగిన 
వ్యాకరణ, గణిత, దార్శనిక శాస్త్రములను ముట్టుకోడానికి 
ఆయనకు సుమారుగా వ్యవధి దొరిశేదేశకాదు! అక్కడ 
పూర్వవిప్పవవాదిఅగు ఛోకశకేలాల్‌ కూడా వుండేవాడు. అత 
డున్నూ మగన్‌లాల్‌ వల సర్వతో ముఖ _పతిభాశాలి. ఆతడు 
మగన్‌లాల్‌తోపాటు నూలువడకడంలోనూూ, వేతలోనూ, 
వ్యవసాయంలోనూ, 'తాటిబెల్లమూ ర్‌ క్రైలూ చేయడం 
లోనూ మంచి నై పుణ్యాన్ని సంపాదించాడు. అంలేకాక 
ఆతడు పలుభాషలను నేర్చుకొనడంలోకూడా |పతిభగల 
వాడు, _ తమిళము, గుజరాతీ, మురారీ, "బెంగాలీ, హిందుసా 
భాషలలో ఆయన సమాన | పతిభగడించినవాడు. దానితో 


పాటు ఆయన మై నిక సమానమైన సుశితణనూ, అత్యంత 
పరిశు భతనూ,  కాలనియమమునూకూడా పాటించేవాడు. 
తత్వవేత్త అగు కాంటు విషయంలోలాగుననే, ఆయనకూడా 
తన గదినివిడి్‌ వి ఉదయకాల వాహ్యాళ€ికిగాని, క. 
నదీతీరమునకు గాని బయలుబేరేటప్పుడుు ఆయన కాల 
నియమాన్ని పట్టుదలగా పాటించేవాడనే _ నమ్మకంతో, 


తదితరులు తము గడియారాలను సరిదిద్దుకుంటూ వుండేవారు. 


82 జాతి నిర్మాత గాంధీజీ 


ఆయన సైనికునివలె ఎదురుమాట్లా డకుండా ఆజ్ఞలను పాలించే 
వాడు; “విజయమో వీరస్యర్ల్షమోా” అన్నమాటనే ఆయన 
జీవి తాదర్శంగా పెట్టుకుని వ_ర్హించాడు, ఎన్నడూ వెనుకంజ 
వేసి యెరుగడు. ఇక శ 108 న్వామోా ఆనండానంద అని 
పిలిపించుకోడానికిసర నే (బహ ద్ద చర్యథురీణు డెొకాయన 
వుంజేవాడు. ఆయన గు; (రంలా పనిచేసి గురంలా ని దపోయే 
వాడు. “తాను అన్న పానాల విషయంలో భొజ్ఞావాడితో 
సమానమిని ఆయన తననుగురించి చెప్పుకుంటూ వుండే 
వాడు ! వారందరిలో యే ఒక్క_రుగాని విద్వ్యావిషయంలో పట 
భ్‌ దులుకారు; సామి, ఛోశులాల్‌, మగన్‌ లాల్‌లు కసీసం 

మెటిక్యులే లెవను పరీత్స అయినా వ్య్ఞాసయినవారుకాదు, కాని 
వారు గాంధీజీకి “*కరచరణాలుగా ఉపకరించేవారు. 


పీరుకాక సహజూధ్యాపక (పతిభుడు కాకా సాహాబ్‌- 
కాలేల్క_ర్‌, విజ తు స (్రంథకర్తా అయిన నరవారి 
పరేఖ్‌, తేర్క-'వాది కె. జ. మ/షూవాలాలు కూూడావున్నా రు. 
ఏ విషయాన్ని గురించి అయినాగాని టను విశదీకరణ 
శ_క్రిగల కాకాసాహెబ్‌ "తన సర్వతో ముఖ పాండిత (పక్‌ 
రను నలుదిక్కు_లా SPE మసలుతూవుంగేవారు, 
తర్వాతి కాలంలో ET ne (షూవాలాగారు *వారిజన్‌ 
వారష్మతికలకు సంపాదకుడుగా పనిచేశారు. ఆః శమవాసు 
లలో ర శమసూకాళే తమ రతగా మిత (ఫీకాలో 
చార్మి తకపాాతవహించిన నీలూ, పిల్ల లూ క "వాలా 
మంది వుండేవారు. దశీణ* "ఫీకాలో మారల్‌ లా అమలైన 
స్థితిలో పది పది హేనేళ్ళ వయస్సులోని ఆ పిల్ల లను గాంధీజీ 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ది 38 


వారాహరులుగానూ తదితరములై న చిన్న చిన్న పనులకూ 
అక్క.డ వినియోగించి, సుశివీతులుగా చేసివృున్నారు. అందరి 
కంశు చివర ఇక గాంధీజీనే శేరొ-నవలసి వుంటుంది. అప్ప 
టికి ఆయన ఉక్కు_శరీరము యింకా వమా[ తం సడలలేదు. 
లో హక రినమైన సంకల్పశ_క్రిగల గాంఫీజీ " ఆ రోజులలో 
వ వ శన సర్వవిధములై న ఆహారాలనూ విస 
రించి, పచ్చి వేరుశనగ గింజలూ,  టొమాటోపంద్లూ, అరటి 
పంశ్లతోకూడిన భోజనంమోద ఆధారపడి జీవించేవారు. 
గంటలకొలదీ చేయిమార్చకుండా వడ్డ తిరుగలి తిప్పడంలో 
ఆ శమవాసులలో యిం కెవరుగాని ఆయనతో సమానం 
కాలేకపోయేవారు. ఆశమవిధులను సరిగా నెరవేర్చని ఎవరో 
ఒక బద్దక స్తునిచేత దానికి” శివగా పొలంలో తవ్వుపని 
చేయిస్తూ ఆయన ఎంతసేవైనా ఎండలో కూర్చుని అజమా 


యిమీ చేసేవారు: 


తరువాతికాలంలో తాను నడిపిన సత్యా గహోద 
మములన్ని టికీ బలాన్నీ ఆవేగాన్నీ ఒసగిన ఆత్మిక రిక్షణ 
లలో |షజలకు అభినివేశం కలిగించుటకు సాధనముగా 
గాంద్‌జ్‌ తేన ఆశమాన్ని పయోగించారు. నిజంగాచూ స్టే, 
ఆయన ఆశమసంఘటన లేనిపక్షంలో, తరువాతి ఉద్యమ 
ములు వేటినిగాని సంఘటితపర చడమూ కొనసాగించ డమూ 
సాధ్నపడేచే ను. చెప్పవచ్చును. డో ఆశమ 
ములున్న వో అక్క-డల్లా (ప్రజలు సతా [గహ రహస్యమును 
(గహించగలి గేవారు; ఎక్కడెక్కడ సం యు 

3 


34 జాతి నిర్మాత గాంధీజీ 


నడిచేదో అక్క_డల్లా సతా (గహోశ్రమములు పుట్టుకొచ్చేవి. 
అవి మన చేశంవంటి చేశంలో అహింసాత క్‌మెన _వజోద్య 
మాలను నడిపేందుకు ఎటువంటి కార్యక_ర్హలు అవసరమో. 
'తెలుపడమేకాక, అహింసాత్మకమెన సంఘటనా నిధాన 
మునుకూడా 'తెలియపరచేవి. 

దీనికొక ఉదాహరణ చూపిస్తాను. ఒక యువకుడు 
గాంధీజీని కలుసుకునేందుకు అశమానికి నచ్చాడు. అతడు 
రవహస్నంగా పనిచేసే ఒక విప్రవ కూటానికి చెందినవాడు. 
అతడు గాంధీజీ గదిలో |పవేశించేమందు భయంతో యిటూ 
అటూ, వెనుకవెపూ దొంగచూపులు చూచుకుంటూ 
వచ్చాడు. (పవేశించగానే (బి 6టవు ఉ ద్యో గులను 
కసిగా తిడుతూ, యీ చుట్టుపట్ల యెవరైనా సి. ఐ. డీ. లు 
'లేరుగడా అని అడిగాడు. అతడు యువకుల మనస్సులు ఆగ 
హంతో నిండివున్నా యని గాంధీజీకి చెప్పాడు. అప్పుడు 
గాంధీజీ అతడు అవలంబించిన డార్డన్య విధానము అతడిని 
ఏవిధంగా సి. ఐ. డీ. లంకే భయపడే పిరికివానినిగా చెసినదే 
ఎతిచూపారు. 


ఆ వెంటనే గాంధీజీ “ఛోశులాల్‌, ఛోశులాల్‌ 1!) 
అని పిలిచారు. 
తక్షణం ఛోశులాల్‌ అక్కడికి నచ్చాడు. [కొ తగా 
అవి 
వచ్చిన యువకుడు ఛోశకేలాలున్నూ పూర్వం తనవలెనే ఒక 
విష్ణవకూటానికి చెందినవాడనిన్నీ, ఈవరలో అతడు ఒక 
కుటశేసులో శిక్ష రనుళ్ల వించినచాడనిన్ని పోల్బుకున్నా డు; 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 85 


ఆశమవాసుల చర్యలను ౫మనించి _(పభుత్వమునకు "తెలు 
ఫుతూ వుండేందుకు అక్కడ నియమితులైన సి. ఐ. డీ. 
ఉద్యోగులతో ఆశమవాసులు ఏరీతిగా చర సాతో అకక త 
యువకునికి తెలియణెప్పమని గాంధీజీ ఛోశులాల్‌ను 
ఆ చేశించారు. 


ఛోశులాల్‌ ఆ యువకునితో తాను హింసావాదాన్ని 
విసర్జించి ఏవిధంగా గాంధిజీవద్దకు వచ్చినదీ వివరించి, గాంధీజీ 
అహింసావాదం ఆయుధములక ౦కు అధిక శక్తి వంత మైన 
ఆయుభమని "తాను గహించినట్లు విశదీకరించి, యింకా ఇలా 
చెప్పాడు: నన్వూతోపలీకి వచ్చేముందు మాట్లాడుతూనున్న 
వ్వక్తి సి. ఏ. డి. శా ఖకుకే గారలిదినవాడు" మా కకక 
రహస్యా లేవీ లేవని అతడికి తెలుసు. రోజూ మేము ఆశమ 
వాసులయొక్క_యు, ఇక్క-డకు వచ్చేవారియొక్క..యు రాక 
పోకలు మొదలైన వివరాలను అతడికి స్వయంగా "తెలు 
పుతూవుంటాము. అతడున్నూ మాకు చిల్లరమల్లర పనులు 
చేసివెడుతూ, మా ఆగశమకుటుంబంలో ఒక సభ్యునిగా 
అయిపోయాడు. అంతేకాక మేము యిక్క-జకువచ్చె అతిధథు 
లను శై లున్లేవనుకుపోయి కలుసుకుని, వారిణో కూడా వుండి 
యిక్క-డకు తీసికొనివచ్చేపనికి కూడా అతడిని పురమా 
యిస్తూ వుంటాము > 

ఛోశులాల్‌ ఆ కొ _త్తయువకోణ్ణి ఇంకొక ఆ శమవాసికి 
పరిచయంచేసి యీ విధంగా అతడినిగురించి వివరించాడు : 


“బ్రతడు రాజకీయహశ్యా నేరం ఆరోపింపబడినవాడు. బాపూజీ 


శక జాతి నిర్మాత గాందీ బీ 


ఆశయం కోరుతూ యిక్కొ_డకు రావడం జరిగింది. బాపూజీ 
అతడిచేత నిజమైన ఉదంతమునంతను (వాయించి, తాను 
చేసిన పనులను అంగీకరిస్తూ అతడ్నువాసిన ఆ పష్యతమును తన 
లేఖతోపాటు వె సాయి అయిన ఛెల్బుఏఫర్లు | పభువుకు పంవిం 
చారు. తన లేఖలో అతడిని తాను హీంసావాదంనుంచి' 
మళ్ళించడానికి _పయత్ని స్తున్నా'నని వై సాయికి తెలియపరి 
చారు. అతడిమోద నేరారోపణము యింకా అతడి నెత్తి 
మోదనే వున్నప్పటికీ, (పస్తుతానికి ఆ కేసు విచారణ నిలుపు 
చేస్తూ చెసాయి ఉత్త రు జారీచేశాడు.”” 

ఈ విషయములన్నీ వినిన ఆగంతుకయువకుని మన 
స్పులో అనుకూలపరివ_ రృనము కలిగింది. తానుకూడా ఆశమ 
సభ్యుడు కాదలచినట్లు అతడు గాంధీజీకి “తెలిపాడు. అతశు 
తన విధానములో సుశివీతుడై నయెడల నిజమైన విప్లవం 
చేళీ కళను నేర్వగల్లుతాడని గాంధీజీ అతడితో అన్నారు. 


మొదటిమెట్టుగా అతడిని అస్పృశ్యులతో కలసి 
మెలిసి గడుపమని, మరుగుదొడ్లు శు భపరచడమూ, గదులు 
తుడవడమూ, ఆఅ శమవంటశాలలోని గిన్నెలు తోవుడమూ 
మొదలగు పనులలో పాల్లొనమనీ గాంధీజీ పురమాయిం 
బారు. ఇంకొక రెండుగంటల తర్వాత గాంధీజీ బయటికి 
వెళ్ళేసరికి, ఆగంతుకుడై న ఆ పూర్వ విస్తవవాది, తాను 
'కొంచెముకాలము; క్రితం ఎవరి నీడను చూచి గజగజ వణకి 
ఛీతావహం పొంచేవాడో, అట్టి ఆ సి. ఐ. డి. ఉద్యోగితో 
కర చాలనమొనర్చి సంభాషిస్తూవుండడం దృసోచర మయింది. 


విధానము, ఫలగిది 37 
© 


ఇంకా బీహారురాష్ర్రంలో (పజానాయకు లై నవారు య. 
_పముఖ న్యాయవాదిగా చేరు గడిస్తూవున్న రాజేం దబాబ్యూ 
తీ వవిస్థవమనస్కు-డైన ఆచార్య కృపలానీ మున్నగువారు _ 
కూడా కొందరున్నారు. వారు చట్లబదమెన . పదతులన్న్నీ 

బె థా థి 
(ప్రయత్నించి, విసుగూరత్తి వున్నారు. డార్జన్యవా దాన్ని నుట్టుకు 
వారు చేపట్టదల చుకో లేదు; అందుకు అది విఫలమార్లమని 
గమనించివుండడం ఒక కారణం, వారు తమ దారిలో శూన్య 
మైన ఒక అడ్తునోడను ఎదుర్కొన్న పరిస్థితిలో వున్నారు. 
భావనాపథంలోని నాయక త్వానికీ కార్యరంగంలొ ని నాయ 
కత్యానికీ నడుమగల విచ్చి_త్తి సంపూర్ణ మైపోయింది. వారు 
వేయగల పథశకాలకూ |పజలు అనుసరించగల మార్రానికీ ' 
నడుమ సామాన్య పమాణమేమో "లేకుండాపోయింది. డీసి 
కంతకూ ఫలితంగా ౫ ఫర మెన వైఫల్య వాతావరణం వర్న 
డింది. అట్టి పరిస్థితిలో కార్నవాది అగు చేవదూతవల 
గాంధీజీ వారిముందర _వత్యతం కావడం జరిగింది. దానితో 
వారి హృదయాలలో నూతనమైన ఆకో దయమయిండి. 
మొట్లమొదటి అంశంగా గాంధీజీ ఆ నాయకులను సేవకూ 
లుగా పరివర్తన పొంచేటట్లు చేశారు. ల్మీవవాదిఆయిన 
ఆచార కృపలానీని తన ఆచార్య త్వాన్ని మరచిపోయి నెక 
రుగానూ, ద్వారపాలకుడుగ"నూ పనిచేయునట్లు నిచ్చేశించారు 
అప్పటికీ ఆయన తన వాదగాండితనాన్ని  అరికట్టుకొన లేక 
పోవడం గమనించి, ఆయనకు వంటయింట్లో వంటపని 
వాడుగా పనిచేయడానికి పురమాయించారు ! వీహారురాష్ట్రం: 
ల్లోని న్యాయవాదవృ త్తీలో (వముఖ శేణికి చెందిన తదితర 


3 జాతి నిర్మాత గాందీజీ 


నాయకులుకూడా గాంధీజీ ఆచేశానుసారంగా గుమాస్తా 
లుగా అనగా నిశ్శబ్దంగా పనిచే సే కార్యకర్తలుగా వూరి 
పోయారు. వారిచేత ఆయన తేమబట్టలు తాము ఉతుకుకొను 
నట్లుూ తమ కంచాలు తాము కడుగుకొనునట్లూ చేసేశారు 
వారు ఇంతకుపూర్వము తమ జీవితంలో ఎన్నడూ ఈపనులు 
స్వయంగా చేసి యెరుగరు.. అవి పనివాళ్ళు చేయదగిన కార్య 
ములుగా మా[తమే వారు పరిగణించేవారు. గాంధీజీ వారి 
చేత స్వయముగా ఆ యా పనులు చేయించుట ద్వారా కొంత 
పాటిగానై నా వారు (శమజీవులగు |పజానీకముతో ఐక్యత 
ననుభవించునట్లుగా చేశారు. తద్వారా వారు. (పజాసామా 
వ్యపు దై దె నికానుభవములనూ, మానసిక పరిమితులనూ అర్ధ 
చేసికొని వాటిసాయికి అనుగుణంగా తాము ఆలోచించ డము 
అలవరచుకొనగలిగారు. ఏవిధమైన _వజోద్యమమునుగాని 
నడపుటకు అట్టి శికీ'ణము పునాదివంటిది. సామానా 
శరా అకి కీ తత విద్యావిపీనలూ అగు తన ఆ[శమవాసు 
స్‌ న తలను తన భార్యయు సుమారుగానిరత రాస్థయు అగు 
కస్తూర్భాగాంకి నాయకత్వం | కింద, బీహారు, (గామోాణులగు త్రీ 
పురుషులకు చేవచేయుటకు గాంధ్సిజీ పంపించారు. ఆయన 
వారికి మూడు మందులు మాతమే లంక ఎంపారకై (న 
ఆముదము, సల్సృర్‌ ఆయింగ్పాంటు. వారికిగల మిగులు పరి 
కరమంతా ఆ ' శమజీవితంలో గాంధీజీ వారి కొసగిన శిక్షణ 
సూ, (తీముళే. ఆ స్తూ తముల మహత్తువల్లనే వారు మారు 
మూస [గామములలోని అపరిచిత | పజానీకం మధ్య చను 
వుగానూ నిర్భయంగానూ మసలగలిగారు; ఏమా[తం అల 


ఆయన కార్యవీధానము, ఫలసిద్ధి 39 


సటగాని నిరుత్పాహంగాని పొందకుండా వినత భావంతో 
పజానేవ చేయడంలో గొప్ప అభినివేశాన్ని _పదర్శించారు. 
వారు మోతీహరి అనే [గామంలో ఒక. పాఠరఖెల చెట్టి, 
అందులో తామే ఉపాధ్యాయినులుగా కనీ నాలి! 

ఆ సందర్భంలో ఒకా మె, “నే నేమో చదువుకో లేదు 
Dn ఇర ౩ లు రసంను 2 అని గాలు 


“నువు వారికి చరిత బూరింయు.. లన్‌ రో 
గాంధీజీ చల్లగా. 

“చాలా “బాగా చెప్పారు. నాకు చరి తఅంశకేఏమిటో 
కూడా తెలియదసి మో శెరుగుదురుగదా, నేను దానిని 
ఇతరులకు బోధించడ మెలాగ * అని ఆము జవాబిచ్చింది. 

“అయితే వమి? నీవు లోకాన్ని ఏభై ఏళ్ళు చూశావు 
గదా. చరి త చెప్పడానికి పీకంకు అర్హతగలవారెవరు? నీ జీవిత 
కాలంలో నీవు లోకంలో ఏమిటి చూచావో అది వాళ్ళకు 
చెప్పు.” అని (పత్యు_త్తర మిచ్చారు గాంధీజీ. 

దానితో ఆమె చరిత ఉపా ధ్యాయినిగా స్టన్‌ 
పోయింది. 

[గామాలలో కావలసిన మాలిక విద్య పడ = 
ఇంగ్లాండు దేశపు చరి తగాని, భారత చేశపు రాజవంశాల 
చరి తగాని, గవర్నరుజనరల్సు చర(లగ కాదు. 

_ ఈ నిరాడంబర మనస్వినులూ, అమాయికి స్వభావలూ 
అగు త్రీ సను ర్తలు "వేలాది (ప్రజలకు అత్యవసర మైన 


( జాతి నిర్మాత గాంధీజీ 


సహాయాన్ని, ఇతరు లెన్వరూ చేయనిద్‌ చేయ తలపోయనిదీ 
అయిన సహాయాన్ని _ చేయగలిగారు. వారు _(పజలకు అత, 
రాస్యత, పరి శమ, ఆరోగ్యము, శరీర భూ రచనను గామ 
పారిళుధ్యము మొదలగు వాటిని గురించిన సంచశాన్ని 
అందించారు. వారు; (గామ స్త్రీలను ఘోషా అనే శెౌరనుంచి 
విడిపించారు. తమ పిళాస శై ర్యములను వారిలోకూడా 
కొంత (వవేశించునట్లు చేశారు. కొంచెంకాలం గడిచేసరికి 
(గామ _పాంతం అంతా ఉత్సాహంతో ఉప్పాంగ సాగింది, 
మున పు అంభకారమయమైన నిరాశకు మాతమే నెలవైన 
చోట యిప్పుడు ఆ ఆవేశ అంకుఠితమై కొనలు సాగ 
నారంభించాయి. 


మో 

గాంధీజీ జీవితములోని రెండవవిభాగము (1919_ లికి) 
రౌలట్‌ బిల్లును ఎదుర్కొనుటకు జరిగిన ఆందోళనతో 
పారంభమనవుతుందని చెప్పవచ్చును. భారత చేశంలో యావ 
జ్రేశవ్యా_ప ప సామూహిక సత్యా, గహోద మం తొలిసారిగా 
1919 సం. వృపిలు 6 న తేదీన | (పారంభమయింది. అది ఉప 
వాసము, (వారన, మామూలు పనుల నిలుపుదల అనే కార 
[కమంతో PG = అవ్‌ భారత దేశంలోని శీలా? 
పురుషులూ, చాలురూ అందరి మనస్సులకూ అందుఛూ 
టులో వుండే BRR కార్యములు. దీనిమూలంగా (వజూ 
సామాన్యము తాము “వల్ల కాదు” అని చెప్పదలచుకొన్న 
ప్పుడు బహిరంగంగా, నిర్భయంగా “వల్లకాదు” అని చెప్ప 
గలగడం నేర్చుకున్నారు. ఒక చేశపు (పజానీకమంతా కలిసి 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ది ఢ] 


సుకిన్నీతంగా “వల్లకాదు” అని చెప్పడం నేర్చుకున్నా రంకు, 
ఇక లోకంలోని ఎంతటి బలవ త్తీర థ_క్రిగాని వారిని దాస్య 
బంధనములలో అరికట్టి వుంచ లేదు. అయితే అది. అహింసా 
విధానం, కింద నే సాధ్యమవుతుంది. గాంధీజీ తొలిసారిగా ఆ 
విధానములో గర్శితమెన శ_క్రియొక్కు రహస్యాన్ని దేశా 
నికి గరపారు. చాని ఫలితం ఉద్నవుక ర్తనుకూడా ఆశ్చ 
రంలో ముంచె తింది. అందరూ ఆశించిన డానికంకు అది 
ఎంతో అతిశయసాయిలో విజయవంతమయింది. ేశమం 
తటా, మకాలనా లలలోని క, గామాలలో కూడా, వేగుల 
వాం; డకూ, పోస్తాఫీసులకూ, ఇల్మిగాఫ్‌ ఆఫీసులకూ దుర్షవు 


మైన చోట్లకూడా, అది వ్యా ప్తమై 'పజా చైతన్యాన్ని 


~~ 


మేలొొ-ల్సింది. దానినిబట్టి చూసే, పజాణై తన ఆలోనోూ; 
(పజా హృదయంలోనూ ఇంతవరకూ ఆక్బ గతో 
దళితమైవున్న ఒకానొక ఉచే(గాన్ని అభివ్య_క్షంచేశే గుణ 
కన ఆ ఉద్యమ కార్యక మంలోనూ విధానంలోనూ 
వున్నట్లు ద్యోతక మవుతుంది. (ప్రజలు తమ అత్మ స్వరూ 
పాన్ని దర్శించగలిగారు, తమ స్వతస్పిద్ధమైన ఆంతరిక శ_క్తిని 
"తెలుసుకొనగలిగారు. 

|పజలు తమ శ కిని “తెలుసుకోవడం జీరిగిందిగాని ఆ 
శ్ర కిని నడిపించే సూ; తాలను ఇంకా వారు తెలిసికొనవలసి 
తుద ఆ పాఠం వాలా పిషమ మైన అనుభవాల ద్వారా 
నేర్చుకొనవలసివచ్చింది. న! పాంతాలలో (పజలు ఉన్నా 
దానికి వశులై పోయారు. అమృతసర్‌ లో 1919 సం. ఏ పిలు 
1$ వ శేదీన జరిగిన జలియన్‌ బాలా సాగ్‌ దుర్భ్భటన శేరిట 


$2 జాతి నిర్మాత గాంవీజీ 


వారు దానికి శాస్తి అనుభవించవలసివచ్చింది. ఎక్కడెక్కడ 
| పజలు వివేకాన్ని కోల్పోయి, గుజరాల్‌ లో కొన్ని చోట్ల 
జరిగినట్లు, డార్జన్య చర్యలకు దిగారో ఆయాచోట్ల (పభుత్వం 
అనుసరించిన [పతీకారచర్శలు (పజల _ హృదయాలను 
దుర్చలపరచి వేశాయి. కాసి ఎక్క్‌_ డెక్క_డ (వపభుత్వబలం 
అమాయకుల రకాన్ని చిందింపజేసినదో ఆ యా చోట్ల 
(పజల హృదయాలు పరిళుద్ధమె, ఆ కఠోర పరీవౌఫలితంగా 
వారు అధికతరశ_క్రవంతులై నారు. 


దీనికి వెనువెంటనే _వారంభమెన. సహాయనిరాకరణో 
ద్యమంలో సుసంఘటిత మైన నహాంసాత్మక (పతిఘటన విధా 
నము మరింత పరిణతస్లితిని అందుకుంది. ముప్పదికోట్ల (పజా 
సీకంతో కూడిన భారత దేశము తన జాతీయ కళా పరి. శమ 
లను “అ కమ రాజకీయ” హ_స్తదళిత మొనర్చుట యేకాక తమ 
స్వదేశ పరిశమావసరాలను పూరించుకునే "నిమి తం తన 
ముడిపడారము లన్ని జినీ తరలించుకుపోతూ వున్న విచేశీయ 
ము! శ్రి (మోల, నిస్సహాయంగా నేల వాలిపోయి 
వున్న దృశ్యం గాంధీజీ కళ్ళముందు కనిపించింది. భారత (పజా 
సీకంలో అత్యధిక సంఖ్యాకులు సంవత్సరంలో ఎక్కు_వభాగం 
పనిలేనివారై, బలవంతపు సోమరితనంలో గ డపవలసినవాశై 
పోయారు. 


తన మాతృ చేశం పరాధినతపాలై నందువల్ల కలి శ 


అవమానం గాంధథీజీహృ దయంలో లోతుగా నాటుకుపోయింది. 
ఆయన దానిని సై తాను | పభుతంమని వరి ౦చి, నిరసన |; పకటిం 
ae a 3 ౯ pa 


ఆయన కార్యవిధానము, ఫలసిది | 43 
©> 


చారు. నిరసనపూర్వక మైన తిరుగుబాటులో తమ మనస్సులో 
వున్న తిరస్కృృతిని వెలిబుచ్చుటకు భయపడే ముప్పదికోట్ల 
(పజానీక నైతికపతనమును చూచుటవలన కలిగన ఆవేదనా 
పూర్వక మైన నై తిక బలంకూడా ఆయన నిరసనలో గర్భిత మె 
వుంది. పర పభుత ౦ కింద దళితమెపోయిన (పజాజీవిత౦ 
అసత్యంతోటీ దె వనిరసనతొటి కూడినదె, పిరికితనంతో. 
'నిర్వీర్యమైపోయింది. ఆ కాలంలోని ఆయన రచనలలోనూ 
పసంగాలలోనూ గర్భిత మె, దేశాన్ని ఒకకొస ఇంకొకకొస 
వరకు ఉద్వేగజ్య్వాలలతో నించగలిగిన ఆయన శ క్రికి సత్యము 
యెడల ఆయనకుగల ఉది_కృ విశ్వాసమున్నూ, నై తిక 
స్వాతం త్య మునకు ఆయన ఒసగే (పాధా సల యమునా మూల 
కందములు. (ప్రజలే కనుక తవమసాత్తునూ, స్వాతం త్యమునూ 
అపహరించే పర పభుత్వ విధానానికి తాము యిష్టపూర్వక 
ముగా గాసి బలవంతమువల్రగాని సహకరించుటకు నిరాశ 
శించినయెడల, అట్టి పర పభుత్వము ఇక ఒక్కరోజైనా నిలువ 
లేదని గాంధీజీ వాదించారు. చెడ్డ అనేది స్వయంగా నిర్వీర్య 
మునది; మంచి దానికి వశమైపోవడంవల్లనే అది పాతుకొొని 
బలపడుతుంది. అందునల్ల మంచికొరకు నిలబడేవారంతా 
ఏకము అ కవుమూ నిరంకుశమూ అగు పాలనవిధానము 
సంపూర్ణమైన సహాయనిరాకరణమును అవలంబించిన యెడల, 
అది తన దుమ్మృత్యముల భారమును వహీంచలశేక డానికే 
కూలిపోతుంది. గీతలో కృష్ణభగవానుడు అర్జునునికి ఒసగిన 
విశ్వరూప సందర్శనమున దుర్యోధనా దులగు కారవసమూహ 
మంతా తమ పాపక్‌ ర్శల ఫలితంగా అంతకుపూర్వ మే ఆత్మ 


44 జాతి నిర్మాత గాంధీజీ 


వినాశము పొందివున్న ట్లు చూపించిన విషయము మనమంతా 
యొరిగిన బే. ఆ సందర్శమున కృష్ణభగవానుడు : *కాలో2_సి 
లోకతక్షయ కృత్‌. (పవృద్దః” అంటాడు. షెల్టీకవి యొక్క 
“_పామోధియన్‌ అన్‌ బా౦డు అను కావంమున దుప్ట్రత్వమునకు 
సంకేత పాయుడగు “జ్యూస్‌ "అను చేవత్క,వ యితరశ క్రి వల్లనూ 
గాక శేవలం తన డాష్ట్యముయొక్క. భారమువల్ల నే పతనము 
పాలై నట్లు వర్శించబడినది. వాని సింహాసన భ ప్షతకూడా 
కార్య కారణాత్మక మెన కాలస్వరూపుడగు 'కోనాస్‌'మూల 
కంగా జరుగుతుంది. 


అయితే 'చిక్కె.క్కడ "వృురదంటు, మనము చెక్షను 
కూల దోయగేకుతాము; అంతేకాని దానివల్ల మనము 
పాం చే స్వారలాభములను మా(తము విసర్షించడానికి సంసిద్దు 
లముకాము. ఎదిరిపక్షొంలో ఏ గుణాన్ని నిరసిస్తున్నా మో 
దానినే మనయ అనుకరించడం ద్వారా ఆ దుప్టవిధానానికి 
మనము సహకరించిన వారమాతాము; తదాంరా మనము 
కూల దోయదలచుకున్న చెడుగును మనమే పోవీంచినవార 
మా తాము. “ 


ఈ హేతువాదమునుంచే (తివిధ బహిప్కార కార 

స్వ ఫీ 

(కొమము _ శాసనసభల బహిప్క్మా_రము, కోర్టుల బహిప్కా_ 
రము, _వభుత్వముద్వారా గన్ని (పభుత్వసహాయముద్వారా 
గానినడినే విద్యాసంస్థల బహీప్కా_రము _ పుట్టింది. ఇవే 
కాక విచేశీయమూ ేశీయవమూ అయిన మిల్లుబిట్టల బహిష్లా 
స్టా. 


(ag) 


రము, బిరుదుల విసర్గనము, తుట్టతుదిని పన్నుల నిరాకరణ 


ఆయన కార్యవిధానము, ఫలసిర్ధి 45 


అనేవికూడా ఆ sacs కేమములో ' శేళశాయి. పజలను, 
ముఖ్యంగా విద్యావంతులై నవారిసి, మోహమాయలో ముంచి 
తమ్ము వ గొలుసులను తా ము కొగిలించుకు 
కరార్చొనునట్లు చేసిన దుర్శంతమును ఛెదించాలి. ఈ (తివిధ 
బహిహ్కా-ర ' కార్య కమమే అందుకో నాగము: 


పభుత్యంతో సహాయనిరాకొరణము చేయవలనరోకే, 
; పజలనడుమ్మ అనగా ధనికులకూ పేదలకూ, కలీనులకూ 


fn, [er 


పీనకోలజులక్యూ_హీందూ ముస్టిం పార్సీ క) స్తవ నిక్కు లంద 
రికీ నడుమ, _ పరస్పరసపహాకారభావం' ఏర్పడ వలసివుంటుంది. 
అందువల్ల సహాయనిరాకరణ కార కమంలో ధనికులకూ 
దరి దులకూ పరస్పర సాన్నిహిత్యాన్ని య న 
ముగా నూలువడుకుటనూ ఖద్దరు ఉత్ప ల్రిసీ దేశవ్యాప్త పం 
చేయడం, హిందూ ముస్తిముల సంఘీ భావము, క 
సరా స్వచ న నిర్మితి, కొ త్తకార్య కమ 
నిర్వహణకు కావలసిన విరాళ సేకే రణము అనేవి భాగములుగా 
అయాయి. అహింసాత)క సహాయనిరాకరణ కార్య! కమా 
నికి _తివిధ బహీిప్కా-రముల నేవి ఏవిధంగా ధిక్క_రణ స్వరూప 
ముగా వరించునో అశ్ష్లే వై అంశములు దానియొక్క_ సహ 
కరణ ఆయా జలగ వర్తినాయి. 

ఈ కార్య కమాన్ని చేశవ్యా పంగా అమలుపరచు 
టకు అనుకూలమైన రీతిగా కాంాసు యం తాంగాన్ని 
పునర్ని ర్మాణం చేయవలసిన అవసర మేర్చడింది. ఏడాది 
కొకసారి [పదర్శనంలా కొనసాగుతూవచ్చే కాం సును 


46 జాతి నిర్మాత గాందీజీ 


గాంధీజీ కార్య కనుములను నిశ్హేశించి అమలుపరచగల సుకి 
శీతమూ సుసంఘటితమూ అగు (దయోజనాత్మక మైన 
సంస్లగా రూపా=దించారు. ఆ వెంటనే ఈ సంసయొక్క_ 
శాసోపశాఖలు "దేశం నలుమూలలా ఏర్పడడం ese: 
దీనికి పర్యవసానంగా విస్తృతమైన _పాథమికసభ్యుల జాబితా 
ఏర్పడింది; దానితోపాటు, రాజకీయాలను తీరకసమయంలో 
కాలవేపానికి చేపట్టడం కాకుండా  యావత్కాలవమూ 
దానికి వినియోగించే కార్యకర్తల బృందంకూడా సంఘటిత 
మయింది. రాజకీయరంగము ఒక మనిషి తన యావ త్క్మా_ 
లమూ వినియోగించుటకు అర్హ మైనదగుటకుగాను అతడు 
తద్వారా తన ఉక్క్బృప్టతమ జీవి తాదర్శమును టం: 
మొనక్పుకొనుటకు తగినరీతిగా రాజకీయముల నడవడికను 
తీర్చిది రాలి, రాజకీయమ వేది 'అవిసీతికరమన ఆటి అనే 
అపనిందను తొలగించి, దానిని ఆత్మిక మైనదిగా చేయాలి. 
అనగా దానిని సత్యము, అహింస, నిజాయితీ వ క్త్‌గత 
పారిశుధ్యము అను సూూతముల వై నిలబడునదిగా చేయాలి, 
ఈ గుణములు లేనిచే విశాల! పజాసీకంయొక్క_ భక్తి విశ్వాసా 
లను చూరగొనుటగాని, నిలుపుకొనుటగాని సాధ్యపడదు. 
దీనితో అనంతర కెౌలపు రాజకీయములమొక్క_ రూపు 
"లేఖలలో సంపూర్ణ మైన మార్చు వచ్చేసింది. నిప్పులు కక్కే 
భానాలతో దట్టించిన వేదికోపన్యాసముల విలువ దిగజారి 
పోయింది. పడాడంబరమంశు తీ వమైన అవిశ్వాసం ఏర్ప 
డింది. నిజాయితీ, సౌశీలము, స్వార్థ త్యాగము అనేవి | పజా 
సేవకునికి ఉండదగిన ముఖ్యార్థ తోలుగా ఎంచబడింది. అరెశు 


ఆయన కారగ్గవిధానము, ఫలసిది 47 
(a) 


= ఆదర్శము సంపూర్ణంగా ఆచరణలోకి వచ్చినదనిగాని, 
అవినీతి, మో సబుద్ధి మొదలై నవి కణంలో - నిరూ లె 
పోయినవనిగానీ అనుకోనవసరములేదు. అవికూడా కొంత 
వరకు యింకా వున్నప్పటికీ విలునలుమూ[ తం మారడం జరి 
గింది. ఉ_త్త గడబిడమూకగా వున్న మనలను గాంధీజీ అడు 
గిడి సుశిశ్నీతమైన ఒక జాతిగా తీర్చిదిద్దారు. 


_పారంభంలో అధికారవర్లంచేత “ తెలివితక్కువ పణా 
లికలలోకల్లా తెలివితక్కువ (ప్రణాళిక అని. తృణీకరింప 
బడిన సహాయనిరాకరణోద్నమం తుదిని, అప్పటి బొంబాయి 
గవర్నరైన సర్‌ జార్జి లాయిడ్‌ మాటలలో, “విజయానికి 
బెత్తేడు” లోకి వచ్చింది. అయితే సామెతలో ఇెప్పిన 
“ప్మాతకూ "విది ముకూ మధ్య' అవాంతరం కలగ.డమనేది 
కూడా వుంది. చౌరీ చౌరాలో | పజాసమూాహం (పదర్శించిన 
పళ్నుపాయమైన ఆవేశం అపాయఘంటిక మోసిన పాచ్చ 
రికలా వర్తించింది. [పతితణం వేయికళ్ళతో పరిస్తితులను 
గమనించే ఉద్యమన*"యకుడు ఉపాయంగా వెనుకంపీ వేయ 
వలసినదిగా ' ఆజాపించాడు. “ఒక మనిమి దారితప్పానని 
తెలిసికొనగానే ఏమిటి చేస్తాడు? తాను ఎక్కడ దారి 
తప్పాడో అక్క_డకు "వెంటనే వెనుదిరిగి వెడతాడు. అప్పుడే 
ఆ మనిషి ముందుకి సాగగలుగు తాడు,” అన్నారు గాంధీజీ. 
తనతో ఏకీభవించనివారిని ఆయన ఈ [కింది మాటలతో 
వాగ్బంధం సారు: “నన్ను వారు తెలివితక్కు_వవాడని 
నింది స్వే నిందించనియ్యండి. దానికి నేనేమోచేయలేను. నేను 
నా అంతరంగ స్వభావాన్ని అనుసరినా నంశే:... దేవునిచే 


నిందితుడ నగుటకంకు లోకముచే దూవీతుడ నగుటయే 
ములు 
ఉదంవముక ర నాషయసానంలో వివారించబడి ఆ రేండ్లు 
కారావాసళిత్షు. వేయబడ్తాడు" కాని నై తికవిజయం మ్యాతం 
ఆయనశే దక్కి_౦ది; నిజంగా విచారణకు లోనె నై స్వయంకిక్షిత 
మైనది | బిటీషమువారి (పభుత్వశ_క్తి కియ్‌. 
ఆయన తిరిగి శారసాలనుంచి బయతికి వచ్చేసరికి పరు 
తుల వైఖరి మారింది. వివిధములైన మత -.వెషమ 
సంఘాలూ, ea కూటాలూూ, wis నిరోధక 
సంస్థలూ -. సహాయనిరాకరణోద్న్యమం౦ం రాగానే నామ 
కూ సలు లేకుండా వెనకబడిపోయినటువంటివి _ ఈ వ్యవధి 
కాలంలో, రహస్యంగా ఒసగ బడిన (పభుత్వ సానుభూతీ సహో 
యములతోనూ (పోత్సాహంతోనూ, తిరిగి తలె_త్తే త నారం 
భించాయి. ఆయన అనుయాయవర్లంళో కొందరు ఆయన 
సహాయనిరాకరణ కార్య; కేమం౦నుంచి దిమాక్‌; 
శాసనసభలలోపల సహోయనిశాకరణము ననలంవబించే 
కంక తార్య కమంతో ఇంకొక పార్టీని సంఘటిత పరి 
చారు. ఇంకొక వాతావరణంలోనే స్‌యిలే ఇది తీవ 


మన రాజకీయస్పర్థకు కారణభూత మయ్యే దె. ఇటువంటి 
నన ఆనే శాజకీ యోద్యమాలు= రాజకీయ 
సంస్థలూ పది త తిపాల. నశించడం జరిగిన్సున్నది.. కాని 


రాజకీయాలలో అహింసాస్నూ[ తం [a పవేశం పాండజడ 
ము వేది అట్టి విచ్చి త్రి! దబ హని 
చేసింది. వేభహైామ మళ రిని ఎదుర్కొనుటకు బదులుగా 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 49 


7 ౦ధీజీ వారికి కాం్రాసుసంస్థను అప్పగించివేసి, తాను చెర 
సాలలో వున్న సమయంలో తన రాజకీయ కార్య కమాన్ని 
కొనసాగించడానికిగాను ఏర్పామైన పార్టీని రద్దుచేసి, అహింసా 
శక్తిని బలపరచే నిమి తీమె కాం 7సు సంస్థ కిందనే వుంటూ 
స్వతం తంగా పనిచేయగల ఆలిండియా స్పిన్నర్స్‌ అసోసి 
యువన్‌ అనే కొ_త్తసంస్లను పుట్టించారు. తన స్తూ తేము 
లందు విశా(సం పకటించేవారిని తాను నిర్వచించిన నిరా 
కార్యకమాన్ని ఆచరణలో పెట్టుటకు హృదయపూర్వ 
కంగా కృపి.-చేయడంద్వారా ఆ విశ్వాసాన్ని రుజువుపరచు 
కొనమని కోరారు. ఆవిధంగా ఆయన వారిని కాసు 
స నకు (పతిపతుం౦గా కాకుండా దానిే ద్వితీయాంగ ముగా 
ర్రించునట్లు చేశారు... 1924-28 సంవత్సరాల నడిమి 
కాలంలో చేశ మంతటా నర్మాణ కార్యక మాన్ని అమలు 
పర చేనిమి త్తం అనేక ఆ(శమాలూ ఇతర సంలు రూవాంద 
నారంభించాయి. నీరసించిన వృక్ష, కాండంలో తిరిగి రస 
_పవాహం వాం7 త్తసాగింది. 1928 లో జరిగిన బార్డోలీ 
పన్నులని రాకరణ సత్యాగహం భవిష్యత్తును సూచించే 
(పతిక గా భాసించింది. అది సజీవ మైన స్వరాజ ఎరా నక 
మార్గదర్శక మయింది. దేశమంతా 1980 ఉద్యమానికి సంసిద్ధ 
తను _పదర్శించింది. 


O 


సత్యా గ హో ధ్యమంలో మనం సంఘటనలకొరకు 

ఎదురుచూచుటకు బదులు మనకొరకు సంఘటనలు ఎదురు 

చూస్తాయి.1929లో పూర్తిగా తెల్ల దొరలతోకూడిన సెమను 
t 


[0 జాతి నిర్మాత గాంధీజీ 
కమిషను నియామకం అటువంటి అసనశాశాస్వు చేకూర్చింది. 
గాంధీజీ కార్య! కొముంనుంచి చీలిపోయిన భిన్నా భి పాయులు, 
ఆయన | పేమాహింసల | పభావంవల్లు ఆయనయొక్క_' చెతి 
' = °n a= 
క్‌ మూ, ఆత్మికమూ, ముఖ్యంగా లోకజ తాయుతమూ అగు 


| 


నాయకత్వంనుంచిమా. తం విడిపో లేకపోయారు. వారందరూ . 


యిప్పుడు ఆయనతో శేంపోయి, వకీఛావం (పదర్శించారు. 
1925లో పాట్నా లో గాంధీజీ కాం సు సంస్సనంతను భిన్నా భి 
(పాయుల “వశంచేయడం౦ిలోని వివేకాన్ని 1980లోని పరిసితి 
పూర్తిగా రుజున్రుచేసింది. వారు ఏ విధానమునుగాని లోషేలి 
నుంచి అటకాయించ డం ద్వారా మార్చలేమని [(గహిం 
చారు. 

ఆరు సంవత్సరములుగా నిశ్శబ్దంగానూ బలంగానూ 
అమలుపరచబడిన నిర్శాణకార్య కమం "దేశమును పోల్చు 
కొనలేనంతగా మార్చి, పునరుజ్జీవనం కలిగించింది. మాలిక 
శిక్షణలలోని అంతర్భావం సామాన్న్యకార్నక ర్హల (శేణి 
లోకి పరివ్యా_ప్తమై జీర్ణించింది. - 1925 లో " చారీచారా 
సంఘటనల పర్యవసానంగా చార్గోలీలో ఉద్యమాన్ని హశా 
తుగా నిలుపుచేయుటకు తీర్మానించడం ద్వారా దేశం 
పొందిన త్మీవచికిత్స యిప్పుడు ఫలించింది. (ప్రజలకు గాంధీజీ 
అంతర్భావంలో యిప్పుడు పూర్ణ విశ్వాసం ఏర్పడింది. 
గాంధీజీ చెప్పేది ఒక్‌ మాటా మనసులో వున్న భావం ఇంకొ 
కటి అనిన్నీ, వెకి హింసావిధానాన్ని ఖ౦ండించినాా అది 
విజయవంతంగా కొనసాగగలిగినయెడల, డానిని ఆహా నించ 
డానికి ఆయన మనస్సులో సరసి కలని వున్నాడనీ ఒక 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి గ్‌ 


ప్పుడు అనుమానించిన వారందరూ యిప్పుడు నిశ్శంకిత 
హృదయులై. నారుజ ఏ “ఆత్మలో పాతుకున్న అసత్య మునకు 
ఫలితంగా 1922 లో చార్లొలీలో ఉద్యమవిసర్టనం . అవసర 
మయిందో, ఆ we పూ ళిత మెపోయింది: ఘనిస్తై 
తులలో కలిగిన రివ _రృనమునుబట్టి (ప స్తుత సంఘ ర 
యొక్క So కూడా మార్చు తేవడానికి ఏలేర్పడింది. 


"కాం సు సంస సిద్ధాంతరీత్యా అహింసలో వ్‌శ్వాసం 
-వేనివశితోసపహ+ హో ,పీవిట వె ఖరులవారికి వాతినిథ 6 వహార 
చిన సంసగావున్న హేతువున, 1980లోని ఉష SER గహో 
ద్నమంయొక్క._ సర్వ బ "ధ్యతనూ కాం7సు చేతులనుంచి 
గాంధీజీ తన. చేతులలోనికి తీసికొని దానికి తానే ఏకెక 
నాయకునిగా వ గ్రించారు. ఈ పర్యాయము 5 పరిస్థితిలో 
గాని ఉద్యమం నిలుపుచేయడమనేది జరగదని .ఆయన 
నిష్కర్షగా (పక టించారు. 


aD) 


ఈవరలోలా గే యిప్పుడు కూడా ఉన్న తాధికౌరవర్లం 
హేళనగా నవ్వారు. కాని తుది. పరిహాసంమా తం ఉప్పు. 
సత్తా! గహక సరే ిక్కి.౦దిం “పన్నియ్యకుండా ఉప్పు 
తయారీ ఏ జేళ్ళు కొనసాగించినా పభు త్వా దాయానికి రము 
తలకాయంతె నా నష్టం కలగబో”దని ఢిల్లీలోని ఉన్నత 
(ప్రభుత గ్వేద్యోగులు "నవ్వుకున్నారు, ఉప్పుస త్వా హం 
(పారంభమయిందని విన్నప్పుడు. కౌని చివరకు, “రాజీ చేసు 
కోకపో శే వె మిగిలేది శ్మశాన (పశాంతి” మాత్రమే” అని 
ఇర్విన్‌ _ప్రభువు లండనులోని. తనమిోది ఉన్న తాధికారులకు. 


| 


తెలుపుకోవలసివచ్చింది. ఆతడు, సభ్యవ_ర్హనను పూర్తిగా 
విసి స్తేతప్ప లక్షలాది (పజలను చెరసాలలకు పంపడం అసా 
ధ్యమని గుర్తించాడు) బహిప్కా_ర నినాదాలు మ్నుది౦చిన 
అట్లలను మెడలో తగిలించుకుని, చేతులుమోడ్చి, శాంతియు 
తంగా విచేశీవ స్త్రవి కయశాలలముందూ మద్యవి క్రయ 
శాలలముందూా నిలిచి పిశకెటింగుచేశే త్రీలవై నా, “పిల్లికూనల 


నేని అని పిలువబడే బాలభబాలికలవెనా లాటీశారీ ఉత, 
Qa— Ves “అణా 


౧ను జారీచేయ లేకపోయాడు. ఇక, ఆ మద్యవ్ని కేతలుగాని 
విదేశవ స్త్రృవి కేతలుగాని అటువంటిపని జరుగ నిచ్చిన 
పశ్‌ంలో, వారు సాయం తం స్వగ్భహోలకు వెళ్ళేసరికి యింట్లో 
అడుగు పెట్టనీయకుండా వారి గృహిణు లే తలు 


పులువేయడం జరోోది! ఆ రీతిగా 1980 పృపిలు 6వ తేదీ. 


సూర్యోదయ సమయాన దండీ సమ్ము దతీరంలో శాసనోల్లం 
ఘనంచేసి తీసిన చిటికెడు ఉప్పుపలుకు తుదకు భారత చేశం 
లోని | బిటీషు (పభుత్వేపు పరువును తుత్తునియలుచేశే బల 
వత్తేరమైన మం౦దుగుండుగా పనిచేసింది. 

చివరకు గా౦ధీ-ఇర్విన్‌ ఒడంబడిక వై సంతకాలుపడగానే 
వె(సాయిగృుహంలోని భోజనాల మేజాదగ్గర కూడుకున్న 
ఉన్నత (బిటీషము ఉద్యోగులు తమ అనందాన్ని వెల్ల డించు 
కునేందుకు పానీయ పాతలను ఒండొంటికి తగిల్బి పరవశులై 
నట్టు _భుత్వనివేదికలపష తాలే సాత్యుమిచ్చాయి. కాం సు 
తన షరతులను తగ్గించుకొనవలసి వచ్చిందిగ డాఅని అను 
'కుని వారు ఆరీతిగా తవు ఆనందాన్ని వెల్లడించుకున్నా రు. 


శమునవారిలో కొందరుకూడ అవమానం తప్పించుకునే 


ఆయన క్రార్యవిధానము, సలసిది ర్‌త్రీ 
అణ 


టందుకు కోటతలుపుల వీగాలు శ _తువుకి ఒప్పగించబడ్డాయసి' 
బాపించారు. పండిత నె టూ దుః నో కంటనీరు వె వెట్లాడు. 
కాని బిటీమ (పభుత్వం తొలిసారిగా తిరుగుబాటు దార్ల కు 
తమతో సమానతాహతు నొసగి వారితో ఒడంబడిక సం; జ 
తింపులు కొనసాగించ డందాంరా ఒక కీలక మైన సూ తానికి 
బద్ధ మైపోయిందని (గ్రహించిన వెంటనే ఆ బాధంతా తొలగి 
పోయుంది. వ. గర్వాంధుడై న చర్చిల్‌ మహాశయుడే 
“= చిపాత ధరించే wer స (బిటిషు (పభువు 
పతినిధితో సమఫాయీని సం _పతించుటకు వైస్రాయి భవ 
నో మెకైక్క_ డం” సహించలేక తికమక పాలై నాడు. 


rm 


ఆ ఒడంబడికలో గర్ఫ్సి తమైన రహాస్నఃసూూ;। _తాలను 
నెమ్నది నెవుదిగా గ్రహించ గలిగినకొలదీ _పభుత్యోద్యోగ 
వర్షం కలిగిన నష్టాన్ని తిరుగదోడుకొనుటకు ఆందోళనపడ 
క ంభించాత. కాం, 7సుసంస వెనుకటి సత్యా గహ సంఘ 
ర్త ణవల్ల కలిగిన అలసటనుంచో యింకా పూర్తిగా "లేరుకొన 
1982లో తిరిగి కాంాసును ఘర ణలోకి దింపడం 
ద్వారా వారు ఆ కార్యంలో కొంతవరకు నెగారని చెప్ప 
వచ్చును. కాని తిరిగి గాంధీజీ తన తపశ్చర్య "అశే ఇంద 
జాలశ_క్లితో అద్భుతకార్యాన్ని సాధించాడు. తాను చెర 
లలో బంధితు డై వుండి కూడా [బిటిషు మంతివర్ష నిర్శ 
యాన్ని తన ఒక్క-ని త పశ్చర్య వల్లా తిరుగదోడీంచి వాక 
కాపజయ య సంపూర్ణ విజయంగా మార్చి వేశాడు. 
అస్ఫృ ఎక్యులను జమా సంసాతునుంచె వరుని. అతి 
హీనస్థితిని శాశ్వత మొనరించే షెడ్యూల్డు కులాల నియోజక 


స్‌ జాతి నిర్మాత గాందీజీ 


వర్షవిమయక మెన | బిటీషు (పథానిచేసిన. స్థిరనిర్ణయం తల, 


(కీరదగుట యేకాక తరతరాలనుంచీ నిలిచిన అస్ప ఖ్‌ అనే 
కోటనోడలు (బద్దలై. నేలకూలాయి. ఈ మహో సంఘటన 
యొక్క_ పూ_ర్టికథ నేను (వాసిన “చరి తాత్నక నిరశన 
చీక” అనే | గంథంలో విపులంగా వర్ణితమయింది. 


గ 


రోగనిదాన కుశలుడైన భిషగ్యరునివల 1984 ఏ.పి 
లులో * తిరిగి గాంధీజీ శాంతియుత శౌసనోల్లంఘనాన్ని 
నిలుపుదల చేశారు; దానిని తిరిగి |, పారంభిం చే స్వాతం 


(త్యాన్ని ఒక్క తనకుమాాతమే వుంచుకుని ఈ పని చేశా_ 


రాయన. తన కార్య, కమానికి సాధనముగా ఉపకరించే 
మానవుల లోపాల మూలంగా ఆయన అహింసా సంచేశం 
(వజాసీకానికి చేరుకునే లోపల పల్పబడిపోయింది. ఆయన 
దానిని భవిమవ్య త్పయోగార్థం వీజరూపంలో భ దపరివారు. 
ఆ సంవత్సరమే గాంధీజీ “వెలుపలనుంచే అధికంగా 
[పజాసేవ చేసే అవకాశముంటుంిద నే అభి, పాయంతో తన 
ల 
కాంగసు సభ్యత్వాన్ని విరమించుకున్న ప్పటికీ, తుదివరకూ 
ఆయన దానికి ఎదురులేని నియంతగా నిలిచిపోయారు. 


3 
ఇక మనము గాంధీజీ జీవితములో మూడవ భాగానికి 
వస్తాం (193440): ఆయన. వార్తాలో సిరపడ్డారు. అక్కడ 
నుంచి (గామవాసంచేసే ఉదేశంతో శేవ్యాగాంకు మశారఠి 
మార్చారు. అది శేరదంగా చేసుకుని (పజలను సుఠశిషీతు 
లను చేసి వారిలో పునరుజ్జీవనం కలిగించడం ద్యారా 


~ 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి శీర్‌ 


కాం శసుసంస్సను _ తుదిసంఘర్ష ణకు సంసిద్ధంచే సే కార్య 
క్రమాన్ని ఆచరణలో పెట్టుటకు పూనుకున్నారు. ఆయన 
అభి పాయంలో, లక్షలసంఖ్యలోగల (పజానీక మందరియొక్క- 
సామాన్య జీవిత కారములలోనూ, దైనందిన సాంఘిక సంబం 
ధములలోనూ అహింసాభావం అల్లుకొని పోవునట్లుగా చేసిన 
యెడల, అహింస ఒక సజ్లీవశ క్షిగా పాతుకొన గల్లుతుంది. 
ఆయన. వీనికి “నిర్మాణాత్మక అహిం౦ంసావిధాని మని శేగు 

ఈ కార్య కమంకోసం ఆయన స్థాపించి తద్వారా 
కృషిచేసిన సంస్థలు అనేకం: ఇక్కడ వాటస్రాటి జాబితాను 
వివరించి వర్ణించడం అనవసరం. వాటన్నిటికీ సమానంగా 
వరించే కొన్ని లతణాలనుమవ్మూతం వివరిస్తాను. మొదటిది, 
అవన్నీ కాంగాసు మ్ముదను కలిగివున్నప్పటికీ చేనికది 
కాం 7సు అధ్వర్యం "లేకుండా స్వతం, తసంస్థ మాదిరిగా నడు 
స్తుంది. రెండవది, అవి (పజాస్వామ స్తన శఇంవాందిరయ 
టకు సాధనములై నప్పటికీ వాటి నిర్వహణ పణాళిక (పజాస్వా 
మికంకాదు; అనగా వాటి కార్యనిర్వాహక వర్షం (వజలవోటు 
మీద జరగదు. సంస్క_ర్త నూతనమార్హదర్శకుడు అగువ్య క్తి 
అధికసంఖ్యాకుల నిర్ణయాలను అనుసరించ డమ నే ల 
(వజాస్వామ స్తూ తానికి కట్టుబడి పనిచేయుట సాధ్యంకాదు. 
అట్టివ్య _క్రియొక్క- విద్యు కృధర్శం శిక్షణ. ఒసగుట్క - నడి 
పించుట. మూడవది, వాటన్నిటికీ (ప్రత్యేక మూలధనములు 
వున్నప్పటికీ అవి పూర్తిగా ఖర్చుపెట్టి వేయడాని శే ఉదేశింప 
బడ్డాయి. అం లేకాని ఆ ధనం నిలువగావుంచి వడ్డినిమాత మే 


56 జాతి నిర్మాత గాంధీజీ 


వినియోగించే విము.తం. కాదు". సంస్థలద్వారా జరిగే 
నసేవనుబశ్లే వాటి ఉనికి సమర్గనీయమాతుంది. ఈ అంశము, 
వాటి (పయోజనానికీ (పణా భీకకూ నడువు వున్నట్లు వైన 
చేరొ_న్న వెపరీత్యాన్ని తొలగించి, వాటి [పణాళికలు 
(పజాస్వామ్యపద్దతికి విరుద్ధ మైనప్పటికీ వాటికి నిజమైన | పజా 
స్వామిక సంస్థ లతుణాన్ని చేకూరుస్తుంది (పజలు అవసర 
మని భావించిన ఒక [పయోజన సిద్ధికొరకు అవి పనిచేయక 
పోయినా, "లేక అవి (పజల విశ్వాసాన్ని చూరగొనజాలక 
పోయినా, అవి | పజా సహకారాన్ని కోల్చో'తాయి; అప్పుడు 
ఆ సంసలు మూసీవేయబడడమో, లేదా సంస్క్రింప బడ 
డమో జరగనలసియుంటుంది. కాని అవి ఎన్నడుగాని నిష్ప 
యోజనంగా మురిగిపోవడంమా(తం జరగదు. 

అప్పటికప్పుడే శెండవ (పపంచయుద్దపు మబ్బులు 
దిగంతాలలో అలముకొన నారంభించాయి. అప్పుడు గాంధీజీ 
తన చిరకాలవాంధితాన్ని తీర్చుకొనే నిమిత్తం పశ్చిమో 
త్తర సరిహద్దు రాష్ట్రానికి  పయాణ మెనారు. “సరిహద్దు 


గాంధి” అనుచేర (సిద్దు న వముఖ త నాయకుడు 
బాధాఖాన్‌ (అబ్దుల్‌ గ ఫర్‌ ఖాన్‌ ) అచ్చటి పఠాన్ను పజలకు 
భె ర్యవంతుల అహింసా సాధనలో శితణ మొసగుటకు చేస్తూ 
వున్న కృషిలో తాను తోడ్పడవలెనని గాంధీజీ చిరకాల 
ముగా కలలుకంటూ వచ్చారు. అప్పటిక ప్పుజే సరిహద్దు 
గాంధి పర్వత ప చేశమైన పశ్చిమో_త్తర పాంతంలోని శతు 
ఛయ్యయంకి రులూ నిరంతగ యుదసన్న దులూ అగు పాను 
జాతీయులను చాలావరకు అహింసాదీమా బద్దులుగా మార్పడ 


ఆయన కార్యవివానము, ఫలసిద్ది ర్‌ 


(a) 


మనే అదు తకార్యాన్ని నెర వేర్చివున్నారు. పశానుయోాధుల 
ధీరస్య భావము నెల్లప్పుడూ (పశంసించే (బిటిషు (వభుత్వం 
చత తుపాకి ధరించిపెే పఠాను ఏీభువికంశు, నిరాయుఫుడూ 
అహింసాదీశీతుడూ అగు పశానుధీరుని ఎక్కువ బలవ తేర 
(పత గో పరిగణించ నారంభించింది. అయితే యింతవరకు 
గానికశి కణ ప్రాయంగామా తే మే అలవడిన పశానుల 
అహింసావిధానమును ఇంకా విశాలమైన పునాదిమోద 
సంఘటిత మొనర్చృవలసివున్న ది. ఆ నాడు ఇరువురు గాంధీలూ 
కలుసుకున్న ప్పుడు వారు వ యే ఉత్కృష్టమైన కలలుకన్నదీ, 
ఏ యే పణాళికలు “వేసుకున్న దీ, వారి పణాళికలకు ఏ రీతిగా 
ల _పపంచయుద్దం విభంగం కలిగించినది, దేశే విభ 
జనకు కొంచెం ముందుగా తన గురు పద తృీమైన మహద్విశ్వా 
సాసన్ని నిరూపించుకొనుటకుగాను సరిహద్దుగాంధి రాల: 
తన స్వరాష్ట్రామునకు -వెడలిపోయినదీ, ఈనాడాతడు 
ఏవిధంగా, అలనాటి ఆత బలి దానపరులై న పీరా గేసరుల 
వల ఒక పాకిసానపు చెరసాలలో (మగ్గి తన మహత్తర 
విశ్వాసాన్ని మార మర దున్న ము మాసన్‌ కల 
యాతి అనే పుస్తకంలో విష్తులంగా వర్శిత మయింది. 


లి 
ఇప్పుడు మనము గాంధీజీ జీవితముయొక్క- తుది 
విభాగమునకు వచ్చాము. 


a 


చికి ఆయన కాం) పే 
పూర్తిగా విరమించుకున్న ట్లు గోచరించినప్పటికీ ఆయన 
కడుపులో ఇంకొక సంఘర్షణ - అన్ని టిలోకీ విస్తృత మెనదీ, 


ల్లీ మీ 


654 జాతి నిర్మాత గాంధీజీ 


yea 
ఆత్క్మష్షమెనదీ, ఆఖరుదీ అయిన సంఘర్షణ _ గరి తమై 
వుంది. రెండవ పపంచయుదం, (వజల అనుమతితో నిమిత్తం 
లేకుండా భారత చేశాన్ని యుద్దంలో భాగస్వామినిగా 
(పకటించడం ద్వారా భారతీయుల అత్మగారవాన్ని భంగ 
పరిచ్కి.వారి ముఖాన ఒక సవాలు విసిరింది. కాని. భారత 
జాతీయవాదుల హృదయాలలో (పజానా(మ రాజూ ల 
రక్షణలో అల్లూ నవ లైన్లచే.. అభిలాష, మిక్కిలి _శీవరా 
పాతుకుని వుండడంవల్ల ఆ ర్యంలో దకతతోగాని, 
కనీసం ఆత గారవంతోగాని, పాల్గొనే అవకాశ మొసగుటకు 
_బేటీవు (వభుత్వం తిరిగి తిరిని నిరాకరించినప్పటిక్తీ, (బిటిమ 
వారి యుద్ధకృషికి సహకరించవలెననే అభి పాయానికి 


కూపంలోనుంచి వెలువడింది “కిట్‌ ఇ౦డియా” (భారత 
దేశాన్ని. విడిచిపొండి అనే నినాదం. అహింసోద్యమాన్ని 
వారంభించడానికి అప్పటి పరిస్టితులకంకు అననుకూలమైన 
పరిస్థితి వ్రండదు. అట్టిపని కేవలం ఉనా ద కార్యమని చాలా 
మందికి అనిపించింది. ఇతరులందరికీ అ చ్చెరువునాల్పే ఆంత 
రంగిక విశ్వాసబలంతోట్రి పట్టుడలణోటీ గాంధీజీ, వ్యతి రేక త్ర 
నంతనూ జయించి తన పూర్వపు అనుయాయవర్షము 
నంతనూ _ తిరిని తనవద్దకు ఆకర్షించి, తుది సంఘర్థ ణకు 
సంపిద్దు జె నారు. శంకిత మనస్కు_ల నుధైేశించి ఆయన 
ఈరీతిగా చెప్పారు : “మన జేళవ్వు స్వచ్చతమమైన అహింసా 
పటం శాంతియుత శాసనోల్ల ంఘనం చేయుటకు ఈరోజున 


ఆయన కార్యఏధానము, ఫలసిది £9 
(a) 


యింకా సంసిద్ధంగా "లేదని నేనెరుగుదును. కాని తనసెన్యం 
సంసిదంగా లేదని యుద్దరంగంనుంచి పాఠఫో యే చోనానాయ 
eis ర వై | 

కుడు పనికిరానివా డనిపించుకుంటాగు. దేవుడు నాకు అమూల్య 


మున అహింసాయుధాన్ని |పసాదిం౦ంచాడు. _పస్తుత సంకట 
~ —D 


పరిస్థితిలో నేన్రు':ఇద్లాన్‌సి పయోగించడానికి. వెనుదీసిన 
యెడల "దేవుడు నన్ను క్షమించడు. మానవ జనత ఛవవ్యుత్తు 


యిటో. అటో. తేలబో యే-యీోా సందిగసమయంలో _ భారత 
చేశం ని శ్చేష్టంగానూ నిస్పహాయంగానూ చూస్తూ .. జారు 
re చేను ఆమోదించ లేను. భారత చేశం తన ఆత్మను 
కోల్ప్సరాదు.”” 

తన .మనస్సులోని వివేశానికీ తన హృదయం 
లోని ఆవేగానికీ నడుమ ఏర్పడిన సంఘర్షణలో, అనగా 
వజాస్వామ్యు రాజ్యముల రక్షణకు. తోడ్పడవలెననే తన 
ఈగుబుదికీ, భారత దేశంలో విచేశీయుల నియంతృత్వపాలన 
యింకా కొనసాగుతూ వున్నందుకు తన హృదయం ఫాంచే 
అసహానానిక్‌ నడుమ ఏర్పడిన ' సంఘర్షణలో పడి సతమత 
మవుచూవున్న పండిత నెహూ) ఉద్యవు (పతిపాదనయొక్క- 
పతా లా చక్చించేసమయంలో “గాంధీబీ 
కళ్ళల్లోనూ వాక్కు_లలోనూ మెరిసే ఆవేశాన్ని” ఈరీతిగా 
వర్ణించారు : “యావ ద్యారతంయొక్క- హృదయా వేశమూ 
ఆయనలో మూ రీభూత మైనట్లనిపించింది. ఆ బలవ త్తీరమైన 
వెల్లువలో అల్పమైన యు క్కినా దాలూా అభి ప్రాయభ డాలూ 
విలువ శేనివిగానూ అరరహిత మెనవిగానూ గోచరించాయి.” 
కాల్టౌసు సంస్థ శారస్టరంగంలోకి దూకింది. 


60 జాతి నిర్మాత గాందిజీ 


ఇదివరలోవలెనే తిరిగి యిప్పుడున్నూ కేవల రాజకీ 
యజ్ఞుల అంచనాలకంశు (వవక్త అంకాల వాక్కే 
సత తర మనదిగా రుజువయింది. నాలుగు సంవత్సరాలు 
తిరిగేసరికి, 1942 ఆగస్టు రి నాడు రాజు దోహాకరమెనదిగా 
పరిగణింపబడిన నినాదమే (బిటిషము (వభుత్వ్యంయొక్క_ 
అధికారిక కార్య కమంగా అయి ౦ది; మరికొంచెంకాలంలో 
“కిట్‌ ఇండియా” (భారత బేశం విడిచిపాండి) అనే నినాదం 
కూడా పాతబడిపోయి, “కిట్‌ ఏసియా”? (ఆసియాఖండం 
విడిచిపాండిి అనే నినాదానికి దారితీసింది 

ఏ (వవక్తకుగాని తాను పరమలత్యముగా నిర్వచిం 
చిన గమ్యస్థలానికి తన (పజలను చేర్చే అవకాశం కలగడం 
బహు అపదు:- కాని ఆ "మహిళ. గాంధీజీకి దక్కింది. 
అయితే అది సిదించేముందు ఆయన మరొక అగ్ని పరీక్షను 
ఎదుర్కొనవలసి వచ్చింది. 

1946 అక్టోబరు నెలలో తూర్పు బెంగాలులోని నవకాలీ 
జిల్లాలోని ముస్తిం అధిక సంఖ్యాకవర్షం మతవి చేంపోనా దవన 
శురై భయంక రమారణకాండను _వారంభించారుుఅది భారత 
దేశంలోని ఇతర పాంతములలో కూడా అటువంటి విషాద 
సంఘటనలకు దారితీసింది. ఈ చర్యలవల్ల సూచితమగు భవి 
మ్యత్‌ దుష్పరిణతి గాంధీజీ కళ్ళకు కట్టింది. “మనమింకా 
ఈంళ క్వోద్ధపు సుడిగుండంలో పడివోలేదు, కాని మనం 
దానికి చేరకనెతున్నా ము” = ఆని ఆతన హరిజన పత్రికలో 
(నాకారు. గ వస్తుతరిమునరిః వానో (కీడిస్తున్నా ము” 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 61 


అన్నారాయన. వెనువెంటనే ఆయన నవకాలీలో (పశాంతి 
నెలకొల్పే నిమిత్తం “విజయమో (పాణ త్యాగమో” అనే 
మనోనిశ్చయంతో య్యా బయ్రేరారు. ఆ తర్వాత ఆయన 
అటువంటి దీక్షతోనే బీహారు కలకత్తా, ఢిల్లీలకుకూడా 
యూ. తలు సల్ప్చారు. అప్పటినుంచీ యాస జీవితం న క్ర 
నట అహింసలో గరి త మై మున రహస్వమహత్తును స 
కలే నిరంతరయా. ay త దానినే తనక్‌ 
ఆయన కని? వెట్టగల్లినయెడల, అది అన్ని తాళములను తెరచే 
“వినా త్రరమెన వీగముగా పనిచేసి భారత చేశ విభజనమును 
నివారించగల్గుతుందనిన్నీ, అది గొలుసుకట్టుగా కొనసాగ 
అహింసాత “క్త సంఘటనాపర౦పరను పుట్టించి యావ్యత్పపం 

చాన్నీ ఆవరించగల్టుతుందనిన్నీ తరుం విశ్వసించారు. 
క భారత చేశేము భయవిహ్వల మై సాన _పపంచానికి 
భయవిము క్లిని చేకూర్చే మహ త్తరస్‌ందేశాన్ని ఒసగగల్లు 
తుందనిన్నీ, మూడువేల సంవత్సరముల పూర్వము తాను 
లోకమున కొసగియున్న అహారనాసి లా తు అంతకంు 
విశాలమైన జంల్లో (పస్తుత లోకమునకు (పసాదించ గల 
దనిన్ని ఆయన న ల 


తన లతములోనూ, తన లత్య సాధనావిధానము 
లోనూ కూడా గాంధీజీ పురాణ భారతీయ భ కులయు, బుషు 
లయు సం పదాయమునే అనుసరించారు; కాని ఆ సంప 
యమన కాయన నూతనమైన అరమునూ, నమన 
పాదివినారు. ఆయన తన ప _తికలో రీతిగా (వాశారు: 
“శృంందూమతమునుగురించి నేను వేసిన పరిశీలనమును బట్టి 


62 జాతి నిరా శత గాందీజ్లీ 


చూ స, అహింసయీ హింమామతమునకు మూలస్నూ తము; 
కదప ఖే వ్యాఖ్యాతలు ఒకవినంగా జానికి అపారమునో 
అల్పార్లమునో కల్పొంచుటకు (వయత్నించారు. " కాని. చేను 
మాతము అహింసా ' గ తత్సన్నిథధా వైర 
త్యాగ అను పతంజలి సూతమును అత రాలా విశ్వ 
సిసాను. “అహింస జ్వేష పషమును కరిగించి చేయగల” దని డాని 
ఫ్‌ అహింస సమక్‌ంలో _తూరమృగములు సైతము తమ 
(క'ర్యమును విసర్టిస్తాయని తెలిసే నిదర్శనము లున్నాయి.” 
అని [వాశారాయన: దానిని సంపూర్ణముగా సాధించవ ల 
నన్న చే ఆయన తన జీవితప పరమావధిగా భావించారు. 

ఈ ఆశయసాధనలో ఆయన చాలావరకు విజయం. 
పాండారని చెప్పవచ్చును. 1947 స్టెఫెంబకు మాసంలో 
కలకత్తా నగరంలో ఆయన పూనిన  ఆమరణనిరశన దీక్ష 
అక్కడ వెల్లువగా పొంగిన తనకా న కన చల్లార్చ 
గల్లుటయున్నూ , 50,000 మంది _వభుత్వబలగం  నెరవేర 
లేని పంజాబు సరి రిహద్దు ఏర్పాటు ఆయనే ఒక్క_ని దీత్షవల్ల 
నెర వేరినదని మాంట్‌ బేటన్‌ (పభువ అభినందించిన నట్ట 
మున్నూ మిక్కిలి అద్భుత క కృత్యములని చేరొ_నవలసీ 
వుంటుంది. 1948 జనవరి మాసంలో ఢిల్లీ నగరంలో ఆయన 
నెరపిన ఆమరణనిరశనము అణువిచ్చేదనయం తంలో జరి 
(పతి కియా పరంపరవలె చేశము నలుమూలలా సుహృద్భావ 
తీరంగములను ఉప్పెనగా ేకె _త్రించగల్లింది. 


ఆయన నెసాయినీీ బిటీషు, (పభుశ్వాన్నీ తమ. 
యిష్టంవచ్చిన రాజకీయ పమోనికి అధికారాన్ని అప్పగించి, 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ది 63 


అందువ ల్ల చేశంలో అరాజక పరిస్థితి ఏర్పడినా సరే. తమ 
సెనిక దళాలను తీసికొని భారత చేశాన్ని విడిచిపెట్టి పోవలసి 
నదిగా 'సలహో యిఛాారు. “కొంచెం కాలంపాటు 'అరాజక పరి 
స్థితి కలిగితే కలగవచ్చును, మేము అగ్ని పరీక్షకు లోను కావ 
చ్చును, కాని ఆ అగ్నిశోధనవల్ల నే మేము పరిశుద్ధుల మనవు 
తాము.” అన్నా నాయన. అయితే ఆయన “మహో (పణాళిక 
వై(సాయికి నచ్చినప్పటికీ గాంధీజీకి సన్నిహితులైన ర 
యులశే అది స త కాకపోవుటవల్ల, ఆయన 
కోరికకు విరుద్దంగా భారతదేశ విభజనము జరుగవలసి 
సల. జరిగిపోయినత ర్వాత ఆయన డానిని అంగీకరించక 
తప్పలేదు. అహీంసావాది " ఒక్కొ-క సరదర్భంలో . తాను 
స(యంగా చేయనొల్లని నిర్ణయాన్ని ఆమోదించక తప్పుని 
పరిసితి యేర్పడవచ్చును. “తన అఅనుయాయపలా వివేచన తన 
అభి పాయమునకు భిన్న మెనదను హేతువున తాను వారితో 
సహాయ నిరాకరణము చేయడమనేది ఆయన విశ్వాసానికి 
వివుద మెన కార్యము. ఆయన పుట్టుకతో _పజాస్వామ్యవాది 
అగుటచేత, తన చేశమున్నూ తన విశ్వాసప్యాతులైన అను 
యాయులున్న్నూ చేశ విభజనమును _అంగీకరించినప్పుడు, 
ఆయన దానిని సహాయనిరాక రణం దారా (_పతిఘటించడం 
అనుచిత కార్య మవుతుంది. ఓరిమితో న చ్చ చెప్పడం 
మ. జవ దాంరానూ ఆయన వారిని తన విశ్వాసం 
పుకు (తిప్పుకొనుటకు _పయత్నించవలెనేగాని, తన అభి 
(పాయం పకారం వ_ర్థించమని తన ఆ_ఫ్పమి, తులను బలవంత 
పరచడం భావ్యమైన 5 పనికాదు. ఒకప్పుడు వారివై తనకున్న 


పభావము (పస్తుతం శక్తిని కోల్పోయినదని ఆయనే వ కర్తం 
చేశారు. అట్టి అనుభవం ఆయనకు [కొత్తది కాదు. 1925 లో 
తనతో భిన్నాభి పాయులై న అనుయాయ వర్షం చేతులలోనికి 
కాం సు సంస్థను అప్పగించుట ద్వారా 1980 లో వారు 
ఇష్టపూ_ర్తిగా తన మార్షమునకు తిరిగి వచ్చుటకు వీలు 
గావించిన ఘట్టము యిటువంటి దేగ డా ? 
1947 ఆగస్టు 15 వ తేదీన భారత దేశం స్థాతర్ణిత్యం 
పాందింది. కాని ఆ సంఘటన, దాని (పముఖనిరా తకు, 
నాని సాధన కై తదితరులందరికంశు ఆత్మా పంగా కృషి. 
చేసిన వ్య శక్తికి, సంతోష పదం కాలేకపోయింది. సా తం త్య 
సిద్దికి కొంచెం ముందున్నూ, డానికి అనంతరమున్నూ చేశ 
మంతటా వెల్లువగా పొంగా తిన ఉన్నాదపరిస్టితి ఆయనకు 
అపరిమిత దుఃఖాన్ని కలిగించి ఆయనకు బతుకే తీవా 
వేదనాకంటకశయ్యగా పరిణమించింది. రాజభానీనగరెపు 
ఆడంబర పూరిత వాతావరణంలో ఆయన తనచుట్టూ వున్న * 
పరిసరములనుంచ్కీ తన పూర్వపు అనుయాయవర్లంలో 
దాదాపు అందరినుంచీ ఆతి)కంగా దూర_మెపోయి, 
పూర్రిగా ఏకాకిగా అయిపోయారు. కాని ఆశతోనూ విశా 
సంతోనూ ఆయన తన ఒంటరిమార్లమునే సంతృ్లితో, 
అనుసరించుటకు పూనుకున్నారు. ఆ టి, ది కసమయంలో - 
ఆయన, విరిగిపడుతూన్రన్న ఆకాశాన్ని తన చేతులతో ఆపు 
టకో అన్నట్లు, ఒక అపాయ కేం దంనుంచి ఇంకొక అపాయ 
శేం దమునకు పరుగిడుతూనున్న సందర్భంలో, _,. ఆయన 
వ్యక్తిత్వం హిమాలయోన్నతమై భాసిల్లి కళ్ళకు కట్టింది. శ 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ది 65 


ఆయన నోటినుంచి వెలువడిన చాక్కు-లు ఆజ్జలుగాన్మూ 
అధికారము దలుగానూ, దై నందినాచేశములుగానూ వరర్తిం 
చూలు: _పస్తుతం పరిపాలకుల హో దాలోనున్న కాం గెసు 
నాయకులు, ఇప్పటికై నా, చేశవిభజనకు వ్యతి రేకంగా ఆయన 
ఒసగిన సలహోలోని వివేచనజ్ఞానాన్నీ, సకాలంలో -. తాము 
డానిని అంగీకరించకుండుటలోని పొరపాటునూ (గహించి 
వుంటారా అని అచ్చెరువు కలుగుతూవుంటుంది ! 


గాంధీజీ యింకా, భారత దేశం భాతికరూపంలో విభ 
జిత మె వున్నప్పటికీ, మౌలికమైన ఐక్యతను భారత (ప్రజలు 
నిల్పుకొనగలరనే ఆశతోనే వున్నారు. ఆయన ఢిల్లీ నిరశనా 
నంతరం, పాకిస్తానునకు చెందిన ఒక ముస్శిం నాయకుడు 
ఆయనను కలుసుకుని, గాంధీజీ నాయకత్వం వహించి ముందు 
నిలిచి 50 మైళ్ళ దీర్టమైన హిందూ. పజలతోకూడిన ఒక 
దళముతో బయలుదేరి పాకిస్తాన్‌లో (పవేశించవలసిందని 
కోరారు. ఆ ఊహా గాంధీజీని పులకీకృతుల్ణి చేసింది. తర్వాత 
కాశ్లీరయుద్ధం వచ్చింది. దేశ విభజనమును అంగీకరించిన శే 
ఆయన దీనినికూడా అంగీకరించారు. దీనినిబట్టి దాసిని 
ఆయన ఆమోదించినట్లుగాని, య ఆయన 
మూలవిశ్వాసాలలో మార్పు కలిగినదనిగాని భావించ 
కూడదు. భారత స్వాతంత్య సంపాదన 'ఏపవయ3లో;, తన 
అహింసా విధానం అసద్భశ మైన ఆయుధంగా ఉపకరించడం 
ద్వారా. దాసి అంతశ్శ క్తి నిరూపితమై వున్న ప్పటికీ, 
స్వాతం్యత్య సిద్ది అనంతరం ఏర్పడిన నూతన పరిస్లితులలో 

ర్‌ స్త స్ట 


te జాతీ నిర్మాత గాందీజీ 


అది తన విధ్యు_క్షథర్మమును నిర్వహించుటకు తగిన రీతిగా 
పునస్పంఘటితం కావలసివుంటుందని ఆయన అభి పాయం. 
దానిని ఆరీతిగా పునస్పంఘటితం చేయడం సాధ్యమనే వివ 
యంలో ఆయనకు వమా; తం. సంశయం లేదు. అది ఏవిధంగా 
చేయవలనశే విషయ మె "ఆయన మనస్సులో సుమారుగా 
ఒక | పణాళికకూడా ఏర్పడివుంది. ఆ మహా తరావివ్కు_ర 
ణపు అంచున తాను వున్నటుకూడా ఆయన అనుకుంటూ 
నచ్చారు. అది కొలదికాలంలో నాధ్యపడగలదని ఆయనకు 
నమ్మాకమున్న ప్పటికీ, తన (పయోగమును తుద నెగ్గించి 
చూచే అదృష్టం ఆయనకు లేకపోయింది. వ విధానాన్ని 
(ప్రయోగించి చూస్తున్నారో, ఏ వీధానాన్ని ఆయన ఇంకా 
రూవాందించదలచుకున్నా రో, దాని సూచనలు తగిన 
పాటిగా ఆయన రచనలలో ద్యోతక మనవు తాయి. ఆ విష 
యంలో అభినివేశం గలవారు వానిని స యంగా పఠించి 
(గహించనగోరు తాను, * 


ఆ తరువాత తెర పూర్తిగా పడిపోయింది. 1948 జన 
వరి శి0 వ తేదీన ఆత్మబలి దానపు కిరీటము ఆయన శిరస్సు 
నలంకరించింది ఆయన ఈ వు _ర్య! పవంచజీవితంనుంచి 
అమృతత్వస్థితిని చేరుకున్నా రు. 

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్త్ణాత్పూర్ల ముదచ్యతే , 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవావళిష్యతే ॥ 


*నేను (వాసిన ““మహాత్మగాంధి ఆంటీ! లాస్ట్‌ ఫేజ్‌'” అను ఆంగ్ల 
(గ్రంథములో ఈ విషయమై కొంత విపులంగా వివరించి వున్నాను. 


ఆయన కార్యవిధానము, ఫలసిద్ధి 67 


(“ఓం, అనంతమది, ఇదియు అనంతము, అనంతము 
నుంచి జనించునదియు అనంతమే; అనంతమునుంచి అనంత 
మును తీసివేసిన శేపించునదియు అనంత మే.” 

ఆయన .- యనక షదిగపడిచిపోీయాన అమూల్యమగు 
వారసత్యమును వ్‌ రీతిగా . విసిషయూగింనుకొనవలఆ . ననేది 
మనము, ఆలోచించయుకొన వలసిన. విషయము. మనము,  దావిని 
వివేచనాయుతంగా వినియోగించుకుని, దానిని _పవర్థమానం 
చేసామా, లేక మన (_శేయస్సున కంకితమైన ఆయన జీవన్మర 
ణములు న. నిరూపిసామూ 2 


చలుదారుల యెదుట 


నిన్నటి _పసంగం౦లో నేను తన మౌలిక సూ తముల 
నుంచి గాంధీజీ పరిణత మొనర్చిన కార్యవిధాన (షృకియలను 
గురించీ, వాటిని ఆయన భారత స్వాతంత్ర సంపాదనము 
నకు ఏ విధంగా _పయోగించినున్నదీ క్ష ప్తంగా వివరించాను. 
ఇప్పుడు మనము ఆ విధాన (పష కియల (పయోగందా రా 
స్వాతం త్యఫలములను ఏవిధంగా సిద్ధింప జేసికొనగలమో, 
ఆ స్వాతం త్యమును ఏవిధంగా పోపించుకొనగలమో సమా 
లోచనచేద్రాము. 

(పజాస్వామ్యం నెమ్మదిగా పెరిగే . మొక్క -వంటిది. 
దానికి ఓరిమి, శాంతి, నిలదొక్కు_కునేశ క్రి అవసరం. వీటిని 
మనకు సులభంగానూ సత్వరంగానూ ఒసగగల పద్ద లేమిటో 
ఆలోచి గాము. 

అసంఖ్యాక (పజానీకానికి వర్తించేద్భస్థి నుంచిచూ శ్వ 
[హైజాస్య్యాచ్యు సలగెస్టిక్‌ అవసర మెనవి నాలుగు అంశాలు : 
అవి తిండి, బట్ట, ఆరోగ్యము, వ్య _క్రిస్వాతం త్యము. మొట్ట 
మొదట ఆహార విషయం తీసుకుంచాము. 

ఆహారరంగంలో మన క్లీవ్యపరిస్టితిని ఎదుర్కొనవలసి 
వున్నది. గత సంవత్సరంలో మనం ' 20 లక్షల టన్నుల 
ఆహార _దవ్యాన్ని దిగుమతి చేసుకొనవలసివచ్చింది. ఈ యేడు 
(1951) అది 50 లతల టన్ను లకు పెరుగుతుంది. వచ్చే యేడు 
(1952) ఆహారలోపం 70 లతల టన్నులకు పెరుగుతుందని 


చీలుదారుల యెదుట 69 


చెపుతున్నారు. మన జనాభా యేళుటా క్రమంగా చెరు 
గుతూవుండడమే ఈ సమస్య తీ వతరం కావడానికి మూల 
హేతువని పేరొ్కొానబడుతూనున్నది. 

తతుణపరిష్కా-రంగా (పభుత్వంవారు విచేశములనుంచి 
యేకుటా 100 మొదలు 150 కోట్ల రూపాయల విలువగల 
ఆహార పదారములను దిగువుతి చేసుకునేవిధానాన్ని అవలం 
బించారు. దీర్చ కాలిక వరిపూ- రలగ్యూ పాలా అను ్ఞుదాడనాద 
వకఖరజికలుగో కలిపి యం; తసహాయంతోనూ 
శాసాయ నికమూరాలగు యెరువులసహాయంతోనూ_ఆ యంత 
ములను, యెరువునూ దిగునుతి ద్వారాగాని చేశీయోత్ప్స త్తి 
ద్వారాగాని సంపూదిలచి= చేసే. చంవసాయూాప్‌ధానలన దిశగా 
(వభుత్వం మొగ్గుచూపుతున్నది. ఇంకా భజార్తీకాన'గాలిండి 
కొరత మిగిలినయెడల,_ అట్టి కొరవ బహుఖా వుంటుందని 
ప్లానింగుకమిపన్‌ వారు చెపుతూవున్నారు,- ఆ కొరవ ఆహార 
ధాన్యాల దిగుమతి ద్వారా భ_ రీశేయబడుంది; దానికిఅయే 
ఖర్చు “ముడిప దార్హములినూ ఉత్పత్తి త్రి వస్తువులనూ ఎగుమతి 
చేయడం ద్వారా" వచ్చే ఆదాయంనుంచి భ_ర్తీచేయబడు 
తుందా షుసజానిక్క్యిా ఆచరణలో ఈ ఆలోచనా ఫలితంగా 
(పభుత్వం కన్నన్‌ (్రాంతాల లో ఆహారపంటలకు బదులు 
ఆహారానికి పనికిరాని జనుము, (పత్తి మొదలగు పంటలను 
వేయించడం కూడా జరిగింది. 

చేశంలోపల, ముఖ్యంగా ఆహారోత్పత్తి ఏమిీచేయని 
నగరవాసుల సరఫశానిమి త్తం, ఈ సంకట పరిస్థితిని అదు 
పులో విస్త్రేందుకు కంట్రోలు సనిబంధనలనూ ధాన్య సేకరణ 


70 జాతి నిర్మాత గాంధీజీ 


విధానమునూ మనం అమలుపరిచాము. అం లేకాక సానిక 
మైన ఆహారోత్స శ్రి వాలని _పౌంతములున్నూ, బుతువుల 
ఆనుకూల్యత లేనందున ఏర్పడే ఫలసాయపు కొరతలున్నూ 
కూడా వున్నాయి. ఈ కొరతలు దిగుమతి ఆహారపడారాల 
తోటీ, ఆ సమయంలో అదనపుపంట పండిన (పాంతాల 
నుంచి చేసే ఆప అతు 2 సరఫరాతోటీ భర్త ర్‌ చేస్తారు. 
ఈసమస్యను తీ, _వతరంచేసిన _పథాన హేతువు, ముఖ్యంగా 
పారి శామిక | పాంతాలలోనూ నగర _పాంతాలలోనూ అతి 
త్వరితంగా చెరుగుతూవున్న ఆహారోత్పత్తి తిచేయని జనాభా 
యొక్క. ఆహారావసరం. శేవనింగువిధానం అమలుజరిగిన 
నగర, । గావు పాంతాల మొత్తం అవసరం 70 నుంచి 80 
లతల టన్నులు వుంటుంది. ఇందులో సుమారు 40 లతల 
టన్ను లమేరకు దేశీయ మైన ధాన్య సేకరణ ద్వారా జరుగు 
తుంది; మిగిలిన 80 లేక 40 లతల టన్నులూ కొంతవరకు 
ఆహార దిగుముతులద్వారానూ, కొంతవరకు శేవనింగులేని 
(పాంతాల సరఫరాను తగ్గించడం ద్వారానూ జరుగుతుంది. 
కు పరూపంలో ఇదీ మన ఆహార సమస్య యొక 
స్వరూపం. చనిపోయేముందు గాంధీజీ వీబేళీ దిగు 
మతులమోాదనే కనుక మన ఆహారవిధానం ఆధార 
పడితే మనం వలలో చిక్కు_కొనిపోవడం జరుగుతుందని 
హెచ్చరిక చేసివున్నారు. ఆహారపదారాల దిగుమతి వ 
తిన్నీ, చేశీయమైన ఆహోరనిలువల చీకరణ విడుదలపదతిపీ 
మన అఆహారసరఫరావీధానమునకు మూలసూ తములుగా 
స్వీకరించిన యెడల, అవి సమస్య లక్షణములను కప్పి 


చీలుదారుల యెదుట 71 


పుచ్చే తాత్కాలికోపళాంతి కారకములుగా మా, _తమే ఉప 
కేకిస్తాయి. చేశమునంతను కృ తిమంగా ఆహారపుకొరత 
(వచేశంగాచేసి, ఆ నిరాశాకరప రిస్టితిని కప్పిపుచ్చుటకు విచే 
శములనుంచి ఆహారసహాయంకోనం పాధేయపడడంకంశు, 
ఆహార కొరవ |పాంతాలను కొరవ (పాంళతాలుగనే కనిపించ 
సీయడం ఎట్‌ మంచిదని గాంధీజీ బోధించియున్నారు. 
త ద్యారా ఆ.తోషల్‌ సర్వదా మన గమనికలో వుంటుంది; 
మనమూ (పజలూ కాకా = ర్‌ మరచిపోయి, 
కృతిమ సంతృప్తికి వళులమెపోకుండా వుంటాము. కొరవ 
_పాంతములలోని ఆహార లోపమును, యావచైేశ్రీయంగా 
కొంత టి టి నళ కార్యక్రమాన్ని అవలంబించుట 
ద్వారాగాని, లేదా ఆహారపు దిగువుతిగుండా అయినాగాని 
భ ర్తీ చేయవచ్చును; అయి తే అట్టి దిగుమతి ఆహారం కేవలం 
ఆక రవ) (పాంతములనిమి త్రం మ (తమే వినియోగించాలి. 
స్తానికమైన అదనపు ప తష లా చేకూరగాశే వాటితో 
అకా _పాంతాల వఏినియోగానికిగాను -ఛధాన్నపు నిలువలను 
వశా ్పటు చేయవచ్చును; తద్వారా చేశంలో ..ఒక ue 
నుంచి ఇంకొక  (పాంతమునకు ధాన్యపురవాణా మేశ్చే 
సరం చాలావరకు తగ్గుతుంది. మొత్తం "దేశపు సయం 
న ల చెడగొట్లకూడదు. అందునిమి త్తం 
ధనవ్యయం ఎక్కు-వ అయినా వమా ఫరవాలేదు. ఈవిధానం 
ద్యారా || ' పజలకు కలిగ సంతృప్తి పిన, శాంతినీ, చేశమంతటికీ 
కలిగ స్థిశ్యాన్నీ, సల దె క్క కునే శ క్రిస్‌ ns తీసి 
కొన్న యొడల ఆ అదనపుఖక్చు దుర్భ్యయ మనిపించుకోదు; 


72 జాతి నిర్మాత గాంధీజీ 


ఇవి శాంతిసమయంలోగా ని, యుద్ద పరిసితి ఏర్పడినప్పుడు 
గాని చేశానికి అండగా వర్తిస్తాయి. బహుశా మొ_ తంమిాద 
చూ స్టే ధాన్యముల ధర నిర్ణయ నిబంధనలూ ధానం సే 

రణ, ధాన్యపు రవాణాలూ కొనసాగించుటకుగాను * అవసర 
మగు చెదవేతనములతో కూడిన  జేశవాం పమెన పీతి 
వాహాంలస ఉదోళవరమును ఐపోమీంచుటప్‌  & అయే 

వ్యయంతో పోలి స్టే ఇది 'అంతకంశు తక్కు_ వే కావచ్చును 
కూడా. ఉద్యోగస్థుల నె తిక పతనానికి ఈ ధాన్నశేకరణాది 
విధానమెంత ఎక్కువ హేతుభాతమైనడీ, (ప్రభుత 

యం తాంగాన్ని ఎక్కువ అపఖ్యాతిపాలు శోసినదీ ఇంకొకటి 
లేదని చెప్పవచ్చును. చితికిన పుండును కప్పిపుచ్చకుండుట యే 
మంచిది. అందువల్ల మనము ఎప్పుడూ దానిని గుర్తుంచుకుని, 
హెచ్చరికతో వుండడం జరుగుతుంది. 


అప్పుడు _పభుత్వము ఈ లోపమును మూలంలోనే 
సరిచేయుటకు తప్పనిసరిగా (పయత్నించి, సంకట సర్వాజ్తని 
వీలై నంత తక్కు_వకాలంలో పరిష్కరించనై నా పరిష్క-రిం 
చాలి; లేదా అంతకంశు సమరతగల మరొక (పభు త్యానికి 
తా వొసగి తప్పుకోనై నా తప్పుకోవాలి. అప్పుడు మనం 
శా స్రుపండితుల ఇం దజాలంనుంచి విము కులమై, తిరిగి 
స్వచ్చ మైన గాలిపీల్పుకుని, (పజల హృదయపూర్వక స్వయం 
కృపిమిోాద ఆధారపడి వర్ధించడానికి సంసిద్దులము కాగల్లు 
తాము. స్ట 

అయితే ఈ మధ్యకాలంలో భ_ర్లీకాని కొరవ సంగ 
"లేమిటి ? అది తప్పడా ? డానికి పరిప్కా_రంవుంది, అని 


చీలుదారుల యెదుట 


అలై 
నూ 


నా జచాబు మనము దేశంలోని ఆహారోత్వ త్రి" అవకాశా 
లనూ అహారోత్ప త్తి సామర్హ్యాన్నీ పూర్తిగా వినియోగించు 
కోవడం 'నేర్చుకొన లేదనీ, “పజలక చేర్పశేదసీ నా అభి 
(పాయం. మన చేశంలో ఆహారోత్ప కి తి అవకాశాలు కావల 
సీనన్నివున్నాయి. మున బేశంలో ఖాద్యములై న ఆకుకూరలు, 
వేరులు, బంగాళాదుంపలు, కో! (ర వెండలమువంటి దుంపలు 

అనేకరకములై నవి వొరుకుతాయి. ఇవికాక పనస, మామిడి, 
అరటి, కొబ-5 రి తాడి, జీడిమామిడి మున్నగు ఫలవృతుము 
లున్నూ, వేరుశనగ, నువ్వులు, అవిసెగింజలు మొదలై న 
నూగనెగింజలున్నూ బసహువిరివిగా పండు తాయి. వీటన్నిటినీ 
నిలువచేసికొని ఉపయోగించుకొనుటక యిండ్లలో నే హ్‌ 
కొనగల సులభ మెన, తక్కువ ఖర్చులో కరాడిన జేశీయ పద్ద 
తులు కూడా వున్నాయి. వాటివల్ల మన శరీరపోవణకు హో 
అవన పోమక _దవ్యములన్నీ ల: భ్యంకాగలవు. లోగడ మనము 
త ల ఉపయోగించకుండా తినుబండారాలు 
తయారుచేసి వ్మికయించే “అన్న పూర్ణా శేఖశురియాలి”ను 
(ఆహార శాలలను) (పారంభించినవు నాము; * అవి. మిక్కి-లి 
విజయవంతంగా పనిచేశాయి. ఈ “అన్నపూర్ణ” ఆహార 
శాలలు శేవలం నగరసీములలో జరిగిన ఒక వింత (పయో 
గంగా మ్యాతమే కొనసాగివున్న ప్పటికీ, వీటి మూలసూ తం 
దేశం మొతానికి కూడా (పయోగార్హమైనదని చెప్ప 
వచ్చును. చిక్కే_మిటంశే, _పజానీకాన్ని ఉత్సాహపరచగల 
మనుష్యులబలగ ౦గాని, నాయక్‌ కత్వంగాని, యం తాగంాని 
మనకులేదు. | పభుః త్యయం_ తాంగం పూర్వంలోవలెనే శే కథలో 


74 జాతి నిర్మాత గాంధీజీ 


చెప్పిన తెల్ల యేనుగువతుగానే, నదుఘాన్తుంగ్‌, "దేశంలో 
వున్న Bins ల న - 350} గాసుతో సహో_ గాంధీజీ బోధిం 
చినరీతిగా అడకువతో (వజూ నేవచేయుట ద్వారా అధికా 
రాన్ని సంపాదించుకొనుటకుబదులు, సా ర్థకాంతు తో అధి 
కారాన్ని వశపరచుకొనుటకుమా తమేో ఉబలాటపడుతు 
న్న వి. చిక్కుస వాఖ్య లేర్పడినందుకు పరస్పరం నిందించు 
కొ"నుటకుబదులుగా మనం పరస్పరకృవి. సమిోక్‌రణమొనరు 
కొనుటకు పూనుకున్న యెడల, చేశమందలి వివిధ రాజకీయ 
పకీములున్నూ పరస్పర రం} _ధా న్వేషణము విడనాడి చేశ 
వ్యాప్త పంగా (పజలకు సహకరించడానికి కృపిచేసినయెడల, 
మన ఆహారసమస్నాపరిప్కారం యిప్పటోకంబు ఎంతో 
Paps కాగలదనీ, భవివ్యత్త తులో ఆపహారవీవయం 
ఇక్‌ దుర్భర సమస్యగా వుండబోదన్కీ చేను నిస్సంచేహంగా 
hhh ఈ విషయంలో విద్యార్థిలోకం చాలా సహాయ 

డగలరు. వారు కొలదికాలంభో ఈ విషయమైన పిజానం 
కు [(గామనీమలకుపోయి | (పజలక దానిని అంతు 
గలరు. నేను నవక్రాలీలో చేసిన (ప sro es 
De యో విషయం గట్టిగా చెప్పగలను. సరి 
మైన పద్ధతిని, సరిమయైనదృష్టితో చేసీనయెకల కొలదిపాటి 
క్ర షి ట్‌? విధంగా విస్తృత మెన ఫలితాన్ని చేకూర్చగలదో, 
ఏవిధంగా డాని (వభావం అంకెల అంచనాలను * మించిన 

ని. చేయగలదో నేనప్పుడు (గహించివున్నా ను. కాని 
ఇక్కడ ఆ విషయమైన వివ రాలన్నీ విపులంగా చెప ప్పశానికి 
అవకాశంలేదు. 


చీబదారుల యెమట 75 


... విస్తృతస్థాయిలో సంయుక్ష వ్యవసాయపథకాన్ని 
అమలుపరచుటకు తొందరపజేవారి మనోవైఖరి ఏమిటో 
నే నెవుగుదును. పాలనశాఖకు చెందిన నా మి తుడొకడు 
నాని అ యో (కిందివిధంగా బయట పెట్టాడు : 
“వెద్దకమతములతో కరాడిన సంయు .క్షవవసాయపథకం ఫ్‌ 
డ్‌ ఎక్కువగానూ సులభంగానూ ధాన్య సేకరణ యనా 
పే. _పభు త్వానికి అత్యంతం ఉపయు క్రంకాగలదు. సహకార 
ఎధ్రతిని చిన్నకమతేములు నడి స్టే స్టే ధాన్యనే వేకరణ కష్టమవు 
న రై తాంగం దానిని ఫ్‌ వంగా ఎదుర్గోవడం జరుగు 
తుంది; అప్పుడు మన పారి, శామిక (పాంతాలయొక్క- అధి 
కాభేకంగా గరగ అహార అవసరాలను తీర్చడం దుస్పా 
ధ్యమైపోతుంది. ” అయితే మన పని శేషవింగు అవులుకాని 
(గామ పాంకాల || పజలపట్లు సవతితల్లి వె ఖరిని చూపుతూ, 
మన గారి (శామిక్‌జనా భా”యిక్క- "అవసరాలను (పభుత్వ 
ఖర్చున తీరుస్తూ కరాచోడమేనా ? అని నా (పశ్న. 
మన జనాభా వెకుగుదలమూాలంగా ఏర్పడే సమస్యను 
రించి ఈవరశే శేరొ-నివున్నాను. దీనికి పరిష్కారం 
జనాభా నియం తణ అనేది నిర్వివా దాంశ మే. అది ఎలా 
చేయాలి అనేది వేరు (పశ్న; దానినిగురించి స 
విపులీకరించదలచుకొన లేదు. అయినప్పటికీ మన వ్యవసాయ 
విధానం పరిమిత మెన భూమినుంచి ప దీర కాలం 
భూసారాన్ని శుపి-౦పజేయకుండా అత్యధిక జనాభాకు సరి 
పోయే ఫలసాయాన్ని లభింప జేయగలిగినదిగా వుండవ లెనన్న 


76 జాతి నిర్మాత గాంధీజీ 


మాటమ్మాతం స్పష్టం. ఆ పని, విస్తృత సాముదాయిక్‌ 
యాం తిక వ్యవసాయవిధానం ద్వారానూ వెద్ద పారి శామిక 
వ్యవస్థల ద్వా రానూకం'ు, గాంధీజీ నిర్వచించిన నవక లా. 
తిని తక్కు_వభూమితో ఎక్కువపండించే కాశలంతో కూడిన 
వ్య_క్రిపర్వమెన సేద్యవిధానం ద్వారానే అధిక సతు క 
జరుగగలుగుతుందని నేనిప్పుడు నిరూపిసాను. 


(వీన్చు (కొపోట్కిన్‌ తన ఉయాామున ల. 
= 
తక్క్కువనేలలో సాం దవ్వవసాయపదతుల దారా ఎటి ఫలి 
న ఫి 5 టె 
తములను పొందవచ్చునో నిరూపించాడు. దీనిని -బలపరచ 
డానికి ఇంకొక సాశ్నీని పేర్కొంంటాను. _పఖ్యాత వ్యావసా 
యక భౌతిక శాస్త్రజ్ఞుడునూ,. భూసార విశేవజ్ఞుడున్నూ అగు 
ఎఫ్‌. హెచ్‌.కింగ్‌ అనునాయన తాను | వాసిన “నలుబది శతా 
బ్దుల వ్యవసాయకులు” (Tarmers of Forty Centuries) © ను 
; క ct న 
గంథంలో ఇలా (వాతారు : ఇరవై యో చూ విషయా 
నల భె యో శతాబ్దములు గడిచాక కూడా యౌ మూక్తు 
"దేశాలలోనూ, (చీనా కొరియ్యా జపాను చేశాలను గురించి 
ఆయన మాట్లాడుతున్నారు) అక్కడ ఈనాడు నివసించే 
అతి ముమ్మర మైన జనాభాకు సరిపోయే ఫలనాయాన్ని 
అక్క_డి నేలలలో ఉత్పత్తి చేయించడం ఏవిధంగా సాధ, 
పడుతున్నదో మేము తెలిసికొననోరాము. ఇప్పుడు మాకా 
అవకాశం చిక్మిడరది మాకు వటుని ఇక్క_డ కనిపించే 
అర హలా పద్ధతులూ గమనించినకొలద్‌ కా తపరిజానంతో 
పి ౨ “గై 
పాటు పనియు శ్చర్యాస కలుగుతున్నాయి. శతాబులకాలం 
దె 


వీలుదారుల యెదుట 71 


నుంచీ ఇక్క_-డివారు తమ సహజ సంపదలను పొదుపుగానూ 
(పయోజనక రంగానూ వినియోగించుకొనుటకు అవలంబిస్తూ 
వచ్చిన వద్దతులను గమ నిరముట దాట. మాకు. కొ త్ర షరి 
గమ నారు త ద్వారా తమభూములనుంచి పొంగు 

తూవ్రన్న a గమనించిన ప్పుడు ఆశ్చర్య 
మున్నూ కలుగుతున్నాయి? 


ఆయన అక్క_డ గమనించిన విషయాల వివరాలు 
ఈ [కింద పొందుపరుస్తున్నాను : చీనాలోని - పాన్‌టుంగు 
రాష్ట్రంలో ఒక వ్యవసాయ దారుడు పన్నెండుగురు వ్యక్తు 
లతోకూడిన కుటుంబాన్ని పోషించాలి. అతడికున్నవి ఒక 
గాడిద, ఒక ఆవు (ఈ రెండూ శేవలం కృషికి అక్కరకు 
వచ్చే జంతువులు), రెండు పందులు. అతడికున్న 2.5 యెక 
రాల భూమివై ఆధారపడి ఇందరూ (బతకాలి. ఆ భూమిలో 
అతడు నోధుమ, జొన్న, చిరుగడదుంపలు, చిక్కుళ్ళు పండి 
స్తాడు; “ఇక్క-డ జనాభా ఎంత చిక్కటాా-. వురిటులిదంనుః 
లెక్క_కడితే ఒక చతురపుమెలు భూమిలో శ,072 మంది 
మనుష్యులు, 256 గాడిదలు, 256 పశువులు, 512 పందులు 
వసించి, _బతుకవచ్చునన్నమాట. ఒక యకరా 66 సెంట్ల 
భూమిమా, తమే కలిగిన ఇంకొక రైతును ఉదాహరణగా 
తీసుకుంకే, అతడి కుటుంబంలో 10 మంది వ్యక్తులు 
వుంటారు; అతడు ఒక గాడిదను, ఒక ఆవును పోషిస్తాడు. 
అతడి పోవుకశ._క్లిని అంచనా కొడొల్కే ఒక్‌ చతురపు మైలు 
భూమికి 8,840 మనుష్యులను, 884 గాడిదలను, లిరి4 పందు 
లను పోషించే శక్తి కలిగవున్నదన్నమాట. మన దేశంలో 


78 జాతి నిర్మాత గాంధీజీ 
40 యెకరాల సేద్యభూమి ఒక్క. కుటుంబపు పోవణశే 
సరిగా సరిపోదని భావిసారు. ఇక్కడి అంచన్నాపకారం ఆ 
40 యెక్‌ రాల పోవణశ కి వై అంచన్నాపకారం, 240 మంది 
మనుష్యులను, 24 గాడిదలను, 24 పందులను పోపించ 
గలుగుతుంది,” కింగ్‌గారు సంయంగాచూచి అంచనాలు 
కట్టిన 7 గురు చీనీయై తుల భూముల పోవణశ _కృయొక్క్‌ 
సగ్‌టు అంచనా ఒక చతురష పు మెలు సాగునేల 1,783 మను. 
ష్యులను, 212 పశువులను లేక గాడిదలను, 899 పందులను 
పోషించుటకు సరిపోతుంది, _ అనగా 1,995 మంది తిశేవా 
రున్నూ, 399 తిరిగి ఆహారానికి పనికివచ్చేవిన్నీ. 

ఇదంతా ఎలా సాధ్యమయింది ! “భూమియొక్క_ వై 
పొర, లోపలిపారల మన్నును గామములకు తెచ్చి నిలవ 
చేసివుంచి, అవసరమైన సహాయమకలతోే చా (శ్రమపడి 
దానిని మనుమ్యల క జంతువుల మలముతో కలికి కంపో 
స్టుగా చేస్తి అటుపిమ)ట దానిని సాధారణంగా ఎండ బెట్టి 
పొడుముచేసి వుంచుకొని, స్వయంగా యింశ్లవద్ద చేసుకున్న 
యెరువ్ర వడా eds వాసన పొలముతకు' వినియోగిస్తూ 
వుంటారు. మనుష్యులనుంచే జంతువులనుంచీ కయాపుచహో 
అన్నిరకముల యెరువులనూ వారు జూ, (గత్తగా భ్మదపరచి, 
దాని వపయోగండా ర వార నవదికులప లకక 
చాలా లబ్ధిని వాందుతూ న ల. క; ష్ణ 


మనుష్య మలంయొక్క_ ఆరికవిలువను కింగ్‌ గారు యీ 
(కిందివిధంగా అంచనా కట్టారు: “పాంగ్‌ హే నగ రంయొక్క_ 


చీలుదారుల యెదుట 79 


ఇ౦టర్‌ నేషనల్‌ కన్సెమన్‌ వార? ఇకో చైనీయ కం, _టాక్ష్రరుకు 
ఒక యేడాదిపాటు ([వతిరోజూ తవం పౌరుల గృహోలవద్ద, 
బహిరంగ మలవిసర్జన (వ బేశాలనద్ద మలములను శీకంంటి 
తీసికొనిపోవ్రటకు అనువుతి ఒసగారు అతడు అట్లు సేకరించిన 
మలపదారము 78,000 టన్నులు వుంటుంది, డానికి అతడు 


ఆర్జించిన విలువ ౨1,000 బంగారు డాలర్లు వుంటుంది”. 

భారత దేశపు మనువ్యజనా భావలన లభ్యముకాగల 
మలమూతములను యెరువుగా మారిస్తే వచ్చే మొత్తం 
విలువ రూ. 280 కోట్లు వుంటుందని అంచనా వేయబడింది. 
అస్తు భారత దేశపు అసంఖ్యాక మైన పశుసంపదవలన 983.5 
కోట్ల విలువగల యెరువు లభించగలదు. అందులో కనీసం 
25 శాతం అయినా జ్యాగ_త్తీ చేయగలిగినయెడల, భారత 
చేశంలోని మనుష్య జాంతవ జనాభా మొత్తం మలము 
నుంచి ఉత్ప త్రికాగల యెరువు విలువ 08 కోట్ల రూపా 
యలు వుంటుంది. అయినప్పటికీ మన వ్యవసాయశాఖ మంతి 
గారు 1951 మొదలు 1956 వరకు గల ఆశేండ్లకు వర్తించు 
నట్లును, ఈలా భబ్వుగాని నష్టముగాని రాకు౦డు పద్దతి పై. నను, 
విచేశములనుంచి కృ తిమయెరువును దిగుమతి చేయుటకు 
178.8 కోట్ల రూపాయలను * ఖర్చు వెట్టుటకు |పణాళికను 
(పతిపాదించివున్నారు. 


*సింద్రీయెరువుల ఉత్ప శ్రి కేంద్రాన్నిస్థాపించిన పిమ్మట ఈ 
అంకె రు 28.4 కోట్లకు తగ్గింది. 


80 జాతి నిర్మాత గాందీజీ 


నసేవాగాంలోని తాలిమి సంభఘంవారు నడిచే బేసిక్‌ 
స్కూ-లులోని పిల్లలు మొట్టమొదట నేర్చుకునే కార్య కమా 
లలో ఒకటి, మనుష్య వను పోగుచేసి, దానిని కంపోస్టు 
యెరువుగా మార్చి, తిరిగి దానిని భూములకు అందజేయడం. 
తత్ఫలితంగా కలిగే భూసారం అభివృద్దిసీ 5 ఫలసాయపు 
చెరుగుదలయున్నూ  గమనించుట ఆ చుట్టుపట్ల 
(గామాణులందరకూ కనువిప్పుకలిగి, అది వారికి మార్గదర్శ 
కంక ఉప కరిస్తుంది. జసు. గామాలలోని ఆరోగ్య 
పారిశుధ్య ములుకూడా మెరుగవుతాయి. వారు (కంచి మరుగు 
దొఢడ్గను నిరించుకొనడం నేర్చుకుని, మనుష్యులయు జంతు 
వులయు మలములను కంపోస్టు యెరువుగా మార్చడం అభ్య 
సించారు. గాంధీజీ తయా రువేసి అమలుపరచిన బేసిక్‌ విద్యా 
విధానంలో ఇదొక అల్వాంశం మూ; త మే. 
soy నునుష్యులవల్ల కలి శక్‌ పయోజన 
ములపె ఆధారపడే ప్లై Weed సన్నిహితంగా 
రం హాలో మరొక అంశం చేతిపనులు, కుటీర పరి, శ 
మలు. వ్యవసాయానికి సహకారంగానూ అనుబంఫంగానూ 
కుటీరపరి _శమలు అవసరం. లోగడ జరిగిన వ్యవసాయశా స్త్ర 
కేభనలితకల లా ఆఫ్‌ రిటర్న్‌” (పునః pe) సూ, తా 
నికి అ ఒనగ బడింది. అనగా జంతువులవల్లా 
'మొక్క-లవల్లా యీర్ప డే విసక్టన పదార్థమునంతను, భూసార 
మును పెంపొందించే నిమిత్తం, తిరిగి భూసావితం చేయవలె 
ననే సూతం, వ్యవసాయపు కృషిన్నీ, భూముల బలమున్నూ 


చీలుదారుల యెదుట 81 


ఇక్కడ వున్న మనుష్యుల సంఖ్యకూ తగినపాటిగా పశు 
సంపదకూడా _ కలిగివుండడంమోద ఆధారపడే మనదేశం 
వంటిచోట, పశొసంపదను జా తేగా పూరింవడం౦... వాలా 
ముఖ్య విషయంగా పరిగణించవలసి వుంటుంది. ఇది లాభ 
సాటిగా జరుగవలెనం కే, మనుష్యులూ పశువులూ కూడా 
బహుశార్ల సాధక ౦గా వుండాలి. భూమిదున్నుటకు [ఫక్‌ 
కించే పశువే ఆ పని లేనప్పుడు, దానికి యెరువు నిచ్చుటకూ, 
హూ నెగానుగోను (తిష ప్వుటకూ, నూతులనుంచి నీటి మోట 
తోడుటకూూ, భం లాగుటకూ కూడా ఉపకరించాలి. అశ్ల్లు 
వాడ మనుమ్యులుకూడా వ్గవసాయపుపనులు లేనప్పుడు 
తాము ముడత దినుసులను అగంరసి కొనుట, చేతిపనులూ 
తదితరములైన కుటిరపరి॥ శమలూ అవలంబించుట అనేది 
చాలా అవసరం. ఈ"పనులను వారు శాశలంతో "చేయడం 
అలా వారు తమ మానసికశ కృులను ఇంపాండిండుకుని, 
జీవితమున కవసరమైన సర్వతోముఖ విద్యాజ్ఞానాలను పొంద 
గల్లు తారు. శేవలం ననా తంల తమే అయి, ఎప్పుడూ 
కం సాంగత్యములో నే గడపి, మార్క్‌ హోం చెప్పినట్లు 
“ఎద్దుకు తమ్ములు” గా అయిపోకుండా, ఈ అనుబంధ. పరి 
శ్రమలు వారికి మనోవికాసానికి ఉపకరిస్తాయి. - ఈ విధంగా 
ary _గామములలోని మానవ జనాభా, పశువుల జనాభా 
తంల వారికి యం; తశ 2 ఫోట్‌. కాకుండా 
రశుణ యివ్వాలి. 
6 


82 జాతి నిర్మాత గాంధీజీ 


ఇక రెండవ జీవితావసరమైన వస్త్రముల విషయం 
తీసుకుందాము. ఇది మిల్లులు వున్న ప్పటికీ పరిప్కారంకాని 


పరిష్కరించదగిన సమస్య. | పస్తుతం (1951) మన "జీశంలో 
యేడాదికి మనివీ.కి సగటున లభ్యంకాగల బట్ట 11.5 గజాలు; 
స్లానింగ్‌ కమిషన్‌ వారు మొదటి పంచవర్ష  పణాళిక అంతానికి 
ఒసగగలుగుతామని ఇెచ్పే, గరిష్ట పరిమాణపుబట్ట యేడాదికి 
మనిషికి సగటున 15 గజాలుమూ, తమే ఇక్‌ ఇప్పుడు, 
20 నేర తూకంగల గింజలు తీసిన ప త్రీగాని (లేడా 70 సేర్గ 
గింజలుతీయని ప్తిగాన్సి వడికి తే 480 మొదలు 512 చిట 
ముల నూలు (ఒక్కొక్కటి 840 గజముల నూలుతో కూడి 


ఒకొ-_క్క_రు !పతిదినం 48 నిమిషములు, అనగా కుటుం 
భంల్లో అందరూ. కలిసి, రోజుకి శ రటలు సం. ల. 
తత్సంబంధకార ములకూ వెచ్చించినయెడల 121 గజముల 
బట్టకు సరిపోయే నూలు ఉత్స లీ చేయగలుగుతారు. తద్వారా 
ఒక మనిషికి యేడాదికి 24 గజముల బట్ట లభ్యమవుతుంది. 
ఇది కేవలం సిద్ధాంతరీ త్యా వేసిన అంచనామా,[ తమేకాదు. 
సేవా్శాగాం బేసిక్‌ స్కూ-లులోని సుమారు 14 సంవత్సరాల 
వయసుగల 7 వ తరగతి విల్లలు 947 ౫గంటల వ్యక్తి శమ 
కాలంలో (ప. ర్రిబాగుచేసుకోజం చపెదలు బట్ట నేయ డంవరకు 
అయినకాలం 60 చతురపుగజాల బట్టను ఉత్ప తి చేశారు. 
9 టో ఆ ల 
అనగా మనిషికి 15 గజూల చొప్పున పంపకం అయ్యేగుడ్డను 


చీలుదారుల యెదుట 88 


గృవహపరి శమ ద్వారా ఉత్పత్తి చేయవలెనంకే 5 గురు 
వ్య క్రులతోకూడిన కుటుంబంలో మొత్తం 21 గంటలు, లేక 
ఒక్కా క్కవ్వ కి, దినమునకు 80. మషిమిమముల వాటు (శమి స్తే 
ఉత్పత్తి కాగలుగుతుంది. అందుకే గాంధీజీ నూలువడకడ 
మవేది తప్పనిసరిఅయిన దైనిక కృృత్యంగా కావించవలెనన్స్‌ 
మనలో (ప్రతిఒక్కరూ దానిని మన జాతీయ విధిగా యెంచు 
కుని చేయనలెననీ, ఇతరమార్షములవల్ల తీరని యీ సమస్యకు 
తద్వారా శాశ్వత పరివారం చేకూర్చవలసినదసీ సూచించి 
వున్నారు. 
౨ 

ఇక్క-డ మిరు, “జీవిత పమాణం విషయమేమిటి? 
గాంధీజీ చెప్పిన ఆర్థిక పద్ధతిని అనుసరి స్టే జీవిత (పమాణం 
తగ్గిపోదా ౪” అని _పశ్నించవచ్చును. మారు మాటలవల్తా 
పారిభాషిక పదసముచ్చ్చయాలవల్లా సమ్మాహితులై పోవద్దని 
నేను [పారంభంలో చేసిన హెచ్చరికను తిరిగి చేస్తున్నాను. 
ఈ రోజులలో (పతివారూ (పజానీక పు జీవిత పమాణం 
వెంచడాన్నిగురించి మాట్లాడడం మామూాలై పోయింది. దిని 
అర్లం ఇప్పుడు సరిగా తినుటకు తిండిలేనివారికి ఫుష్క-లమైన 
భు క్తి చేకూరవలెననీ, బట్ట లేనివారికి బట్ట లభించాలనీ, గాలీ 
వెల్తురూ లేని పూరిగుడిసలలో (బతి శేవారికి మంచి గాల్కీ 
వెలుగూ యిచ్చే శుభమైన యిండ్లు 'కావలననీ అభిలపించ 
డమే అయిళలేే నేను పూర్తిగా వారితో ఏకీభవిస్తాను. ఈ 
దృష్టినుంచి చూ స్టే గాంధీజీ |పతిపాదించిన అర్థిక పద్ధతి యే 
(వజూనీకానికి ఈ తణంలో సభ్య మైన జీవిత ప్రమాణాభి 


84 జాతి నిర్మాత గాందీజీ 


వృద్ధిని చేకూర్పుటకు అత్యంత సమర మశ అల 
సాధ్యమూ, అతి నిశ్చిత ఫల్యపదమూ అయిన మార్షమని 
చెప్పుటకు నేను సాహసిస్తాను. అయితే బహుశా “జీవిత 
(పమాణం, వెంచడమని నలుగురూ అంటూవుండే మాటకు 
అర్హంలేదని తోస్తుంది. మనం నేర్చుకున్న అసత్యపు విలువల 
ఫలితంగా మనం వెరటినొడ్లో పండిన స్వచ్చమైన కాయ 
గూరలూ పండ్లూ తింకే, అది పూర్వకాలపు హీనమైన 
జీవిత పమాణమని అనుకోడానికి అలవాటుపడ్డాము. అల్లా 
కాక డబ్బాలలో నిలువచేేసి వ్మికయించబడే పండూ కూర 
గాయలూ ఉపయోగించడం ఉన్నత జీవిత పమాణానికి 
చిహ్నంగా భావించబడుతున్నది. మన పిల్లలకు సంగీతశి క్షణ 
నిచ్చి వారు ఆరోగం౦గా సహజ పరిసరాలలో విరిగి వికాసం 
పౌంచేలాగ చేసి, తత+లితంగా చారు జీవి తానందాన్ని 
"ఆటలు, పాటలద్వారా వెలిబుచ్చి తే, అది పురాతనకాలపు 
సంకుచితజీవితమని, వారే ఒక శేడియో యం; తం చుటూ 
నోరు మెదపకుండా తమ అభిరుచిని పాటించని తయారీ 
ఈ 0 గీఈ న్ని '"విఠటూ ;కూచురశు:” తది ఉన్నతస్లాయి 
జీవిత పమాణానికి చిహ్నమనీ చలామణీ అవుతున్నే ది. 
కార్చికుడుగాని, చేతిపనివాడుగాని (గామంలోనే వండి 
యేడాదిపొడుగునా పరిళు భమైన గాలినీ, సూర్యరశి హ్‌ 
అనుభవిస్తు? తన వృత్తిపని చేసుకుంటూ (బతికిలే, అది 
అనాగరిక మెన (గామజీవితవిధానమని పిలువబడుతుంది. కాని 
మాసాలతరబడి ఫ్యాక్షరీలో యాం, తికంగా ఒశేపనిచేస్తూ 
విసిగి వేసారి, శూన్యహృదయుడై న కారి కునికి యేడాది కొక 


చీలుదారుల యెదుట 85 


సారి పది హేనురోజులపాటుఛు లవి విచ్చి (3 (గామ వాంతంలోగడిపే 
అవకాశమి స్తే, దానితో ఇగెర్లిక్సుల స్వర్షం సిద్ధించిందని అభి 
నందనలు గుప్పిస్తారు. నే నీమధ్య యాం తిక వాతావరణ 
నియం; (తణపు (Air conditioning) శప్‌వ సత్వురూ పాన్ని గురిం 
చిన ఉత్సాహపూరితమైన ఒక వర్హనను చదిచానుష్తు షో వర్ష 
నలో అతి రద్దీగా జనాభాతో. కిక్కి_రిసిన ఒక నగరం న 
ర్భంగా తీసికొ “నబడింది నం కిక్కిరిసి వుండడం ఐతె 
వరణ నియం తణవ్యయాన్ని తగ్గంచేనిమి త్త తం ఉ ద్రేశింప 
బడింది. ఆ నగరమంతా సూర్యరక్నీ, _పకృతిసిద్ద మై -మెన న 
వాళరరానుజక పెద్ద ఉక్కు_తోనో గాజుతోనో “చేయపికిన 
గోళంలో ఇమ క్చబడింది. అందులో సూర్య కాంతి ఛా స్ర్రీయ 
పదతిని జనింపజేసిన కృతిమ కాంతిరూప రితో నో లేక 
క్వారొట్టు రాతికడ్డీ నాట్టముల ద్యారా (వవేశ పెట్టబడిన సహజ 
సూర సీం రూపంలోనో _పసారితమవుతుంది. దానిలోపలి 
నాలొ ఉప్లో గత, చేమ వాతావరణనియం': తణయం | తం 
జ్యాళ్తా నియమిత మవుతాయి. అందలి గాలి రాసాయనిక 
సాధనముల ద్వారా వడపోయటబేడి శు భపర చ బడుతుంది, అవ 
సర మైన సలాలలో వాన పై డాలిక యంత సహాయ 
ముతో కరపలయలదుతుంటు. అక్క-డ ఆరక మైన 
చల్లగాలులూ, కృతిమసాధన జనితేములై. న పక్షుల కలకలా 
రావాలూూ, ఆకుల గలగ లధ్వనులూ, పూవుల సువాసనలతో 
సహో, ఉత్పత్తి చేయబడ తాయి. అయి తే పూవుల సూ 
నలు కోల్లారుసంజనితములై నవిగానూ, పూవులూ ఆకులూ 
తపా య నిక్‌ ప్లాస్తి్‌ "పరి శమకూ రంగులపరి శేమకూ 


లక్‌ - జాతి నర్మాత్ర గాంధీజీ 


(పతీకమైనవిగానూ వుంటాయి. ఈ వర్షన శేవలం ఊహో 
గానమని అనుకోకండి; ఇది అ మెరికాసంయు_ క్ల రాష్ట్రాలలోని 
ఒక షత్రికళో పచురితమైన (ప్రధాన శా స్రీయవ్యాసం 
నుంచి ఉటంకించ బడింది. 

భాతిక వస్తూత్పత్తి ని ఈసడించడం నా ఉ గ్రేశంకాదు. 
వాటిని నేను నిరసించను, గాంధీజీకూడా వాటిని నిరసించ 
లేదు. |! పజానీకానికి భాతికమైన జీవిత సాధనాలను వీలైనం 
తగా వెంచడోనికి ఆయన తన పద్దతి పకారం చేసిన డాని 
కంచు ఎక్కు.వ కృషిచేసినవా రింకెవరూలేరు. ఆయన ఆక 
లివో అల్లా జే పేదలకు దేవుడు తిండీ బట్టా రూపంలో తప్ప 
ఇంకోవిఫంగా కనివించ లేడని చెప్పేదాకా కూడా పోయారు. 
నే నీవర కే చెప్పివున్నట్లు, అతి సామాన్యమైన జీవనోపాభులే 
కరవైన (పజూన్‌ీకానికి _పజాస్వామ్యమూ స్వాతం త్యమూ 
అనేవి అరరహీత మైపోతాయి. అయితే ఒక పరిమితి మించిన 
తర్వాత ఫౌతికవస్తూత్ప తి కోసం ఎగబడడమ నేది స్వాతం 
_క్యానికే ఆటంకంగా వరిస్తుంది. డానిని సంత్భ_ప్తిపరచు 
కొనుటకు (పజాస్వామ్య మే బలి కావలసివస్తుంది. 

పరి శమలను పజాయ తం చేయడం ద్వారా 
లయూం్యతికమైన పుష్కల వస్తూత్స్ప లి విషయంలో ధన 
స్వామ్య విధానంవల్ల ఏర్పడిన  చెడుగులు తొలగిపోయి, 
స్వాతం త్యము, పుష్క-లోత్ప త్తి అనే వరద్వ్యయం ets 
పడతాయని చెప్పే సూచన ఒకటుంది. ఈ ఊహను లోతుగా 
పరిశీలించి చూచినయెడల మూల సమస్యకు ఇది సరియెన పరి 
మ్కో-రాన్ని ఒసగదని శేట తెల్లమవుతుంది. ఈ సమస్యను 


చీలుదారుల యెదుట 67 


గురించి నే నింతవరకు చదివిన |గంథములలోకోల్లా మేధా 
వంత మైనద్‌, ఒక తెలివైన యున భావుకుడు (వాసినదీ అగు 
ఒక పరిశోధన వ్యాసంలో ఈ (కిందివిధంగా విషయవివరణం 
చేయబడింది. సామాన్నపు మనిపి. తన జీవితానికి వర్తించే 
అంశాలను గురించిన పరిజ్ఞానాన్నీ, వాటిని తనకు అను 
గుణంగా నడిపించుకొనగల శ_క్టిసామర్థ్యాలనూ పాందనంత 
వరకు సగంపరిపాలనవునేది, ఊపహారూపంలోతప్ప, వాస్తవ 
మైన సొ జక రక్షా పలల సాధ్యపడదు. అతడు సాంశేతిక నిపు 
ణుల చేతీతోనూ, నిరంకుశులై న నిర్వాహకుల చేతిలోనూ, 
దురాశాపరులూ దుస్పాహసులూ అగు వ్యక్తు కులతో కూడిన 
ముఠా పరిపాలకుల చేతులలోనూ చిక్కుకొని వారి దయా 
దాష్నేణ్యములమిాద ఆధారపడవలసిన వాడను తాడు. అట్ట 
వారు. ఒకసారి అధికారపదవిలో వా డితే బెక తొలగడ 
మనేది వుండదని చరి తానుభ వం శా రిగా రుజువుపరుస్తూనే 
వుంది. సాదామనివీ. "పాథమిక (శేయస్సుకి అవసర మెన 
విషయాలను క్ష ప్రరూప రెలో అతడి మానసిక దృక్పథం పరిధి 
లోనికి 'కెచ్చినప్పూ డు తప్ప అతడు తన స స్వపరిపాలనను తాను 
wets నిజమైన (పజాస్వామికత్వమును అనుభవించ 
లేడు. | పస్తుత కాలపు వస్తూత్స తివిధానముల 'ేజారుగొల్పే 
ప్‌ సృృతత్యంతో అతడు ae తెన్నూ తెలియని పరిస్టితిలో 
పడిపో తౌడు. తనచుట్టూనడి చే [ప  పపంచపు కీలకాలు ఏ ye 
పనిచేస్తున్నా యో అతడు అవగాహన చేసుకో లేడు సరిగ చా, 
సోకని స్వాధీనప పరచుకొని నడిపించుకోడం అతడికి అసలే 
సాధ్యపడదు. వస్తూత్పత్తి (పపంచపు ఒకళొసను జరిగితే 


88 జాతి నీర్మాత గాంధీజీ 


వాటి వికయస్తానాలు (పపంచపు ఇంకొకకొసను ఏర్పా 
టయ్యే విశొసరీ కొనసాగుతూ వుంది. ధరల నిర్హయపు 
యం _తాంగం (వత్యేక శా స్ర్రజ్ఞానంగల్త నిపుణులకు తప్ప 
తదితరులకు అగమ గోచర మైన విషయంగా పరిణమించింది. 
ఇతరులెవరో వేసిన (పణాళికల పకారం "కార్మికుడు ఉత్పత్తి 
చేయడం జరుగుతున్నది. వెన చేర్కొ-న్న వ్యాసక_ర్హ అభి 
[పాయాలను నే నిక్కడ కొంత కుదించి చెప్పాననుకోండి. 
గాంధీజీ భావించిన ఆరికపథకం కింద సాదా మనిషికి 
జీవితావసరాలలో కొన్ని “లోకంబరి వస్తువులు లోవించ 
వచ్చునేగాని, అతడి స్వాతం త్యపరిధిమూ్య తం విశాల మవ 
తుంది. ఆ విధానంలో ఏర్పడే (పపంచాన్ని అతడు అర్థం 
చేసుకోగల్లు తాడు; అందుమూలంగా అతడు చాసీని 
స్వయంగా నిర్వహించుకొనగల్లు తాడు. అతడు తన |, పణాళి 


~ 


కను శానే వేసికొనగలుతాడు;. ఆ ,పకారం స్వయంగా 
హు 


ఉత్ప త్రి చేయగల్డు తాడు. మేధావివర్షపు నియంతృత్వం 
నుంచి స్వతంతుడై, అతడు తన భవిష్యత్‌ | శేయాన్ని తన 
చేతులలోకి తీసికొని న_ర్తించడం నేర్చుకుంటాడు. 

దీని అర్థం భౌతికశ్యా స్త్రృములింకా పుట్టని పూర్వ 
యుగానికి తిరోగమించ డమనిగాని (వస్తుతకాలంలో వెంపాం 
దిన ముంత శా విజ్ఞానమును విసరించడమనిగాని అవు 
తుందా ? కాదు గాంధీజీ (పపంచంలోకూడా శ్వా స్తృజ్ఞలూ, 
న వుంటారు. అయితే చారి కరి సాము స్య 
(గామవాసులైన అహొసాహకున్య యొక్క. దైనందిన 
సమస్యలను పరిస్కరించడానికి వినియు _క్షమవుతాయి. విజ్ఞాన 


చీలుదారుల యెదుట 88 


శౌస్రునూ యం (తశా్ర్రుమూ ఇకముందు కొలదిమంది 
అదృప్టవంతుల సాంతసాత్తుగా వుండవు; ఈ రోజున వున్న 
రీతిగా అవి [పధానంగా పెద్ద ఉత్ప త్తిదారునికిగాని, సుఖజీపి 
యగు నగరవాసికిగాని మా(తమే చెందినవిగా వుండవు. అవి 
అందరకును సమానమైన సాత్తుగా వర్తిస్తాయి. మానవుని 
శేమకు అనుబంఫములుగాను, దాసి సమర్లతను చెంచునవి 
గాను ఉపకరించే యం 'తముల ని శేధమేమో వుండకపోవు 
టయీకాక, యిప్పుడున్న వాటికంశు యింకా= =. యికు;-ప 
రకాల యం తెలు వుండేందుకుకూడా అవకాశముంటుంది. 
ఆయా కాలపరిసీతులలో గాని, సుసిరంగాగాని అవలంబనీయ 
మయ్యే యం _తేములయొక్క-యు, వ్యవ నీక రణముయొక్క_-యు 
we ఉన్న పట్టున నిర్ణయించ డానికి మూ; (తం వీలుండదు. 
తద | పజేశంనుంచి | పచేశానికి భిన్న భిన్న రీతులుగా సయ 
టితం కావచ్చును. కర ఆ సంఘటన ఎల్లప్పుడూ వ 
సామాన్నంయొక్క_ మనస్సుకు అందుబాటులో వుం౦ండవ 
ననేద్‌, వారు వ్యక్తి క్రిగతంగాగాని, అంతా కలిసిగాని, వాటిని 
సంపాదించుకొనగల ఆరిక పరిమితిలో వుండవలెననేదీ మూల 
సూ! తంగా వర్తిస్తుంది. ఆ యం _తములు నడపడానికి ఉప 
యు -క్టమయ్యే నోదనశ క్రి కికికరాడా ఈ సూతం వర్తిస్తుంది. 


ఈ విషయాన్ని ముగించేలోపుగా చేను ఒకటి ఇండు 
తార్కికాభాసలను పరిశీలించదలచుకున్నాను. అణుయుద్దపు 
భీతావహంమూలంగా పరి నమలు తప్పనిసరిగా వికీ ప పం 
కావలసివుంటుంద నే భావానికి ఎక్కు. వ విలువ యివ్యబడుతూ 
వున్నట్లు గోచరిస్తుంది. దీనిని ఒక్కొ_క్క-సౌరి విశేం దీకరణ 


90 జాతి నిర్మాత గాంధీజీ - 


అనే' భావంతో 'సమానారంగా పరిగణించ డంకూడా జరుగు. 
తున్నది, అణ్వ(స్ర్రుసం, గామీభీతివల్ల పరి శమలు దూరదూశ్ర 
(పాంతాలక్రు వశీ ప్టం కావడం జరుగ వచ్చు నేగాని, 
ఒక్కక్క పర్మి శమయొక్క_ విశేందీకరణము జరుగదు... ఈ 
విధంగా వివీ ప్రమొనరింపబడిన పరి శమలు అప్పుడుకూడా. 
కేర్యదనిర్వహణ కిందను, కేందళ శైలం పసారంద్వారానే 
కొనసాగు తాయి. యుద్ధభయంవల్ల పర్మిశమలను వివిధ (వబే 
శాలకు తరలించ డమ నేదిన్నీ, _పజల్న శేయాన్ని (పజల చేతు 
లకే అప్పగించే ఉదేశంతో ఏక కేంద నిర్వహణలో వుండే 
పరి శమలను అనేక కేం దముల దా రా నిర్వహింపబడు నట్టుగా 
వీభజతం చేయడమనేదిన్నీ వరస్పరభిన్నమెన ఏర్పాట్లు. 
ఆర్థిక సాంఘిక విధానముదృష్ట్యా చూచినయెడల విశేందీ 
కేరణమనేది వ్య_క్తిపర మైన ఉత్ప_తిమిోద ఆధారపడినప్పుడే 
_పయోజనకరమనుకుంది; వ _క్రీపర్యమెన ఉత్ప త్రి అనేదీ 
సామూహికోత్స త్రిని చిన్నసాయిలో చేయడమనేదీ ఒకటి 
కౌదు ఆ రెండూ సమానమని అనుకోడం రిస్టువాచీని టవర్‌ 
క్లాక్‌ యొక్క అల్పరూపమని అనుకోడంలా వుంటుంది. ఆ 
రెండూ విభిన్నస్తూతముల ననుసరించి నిర శ్రైతేయెనవి. వ్య . 
సరమైన చేతిపనులున్నూ విశీ_ప్టమెన సామూహికోత్స త్రి 
వీధానమున్నూ శెండూ పరస్పర వికుద్ద మూ పరస్పరవిఖి 
న్నమూ అయిన ఆర్థికవిధానాలు. అవి ఒకదానికొకటి 
పోటిగా పనిచేశ్ల పద్దతులు, వాటి అంచనాలూ, అవసరాలూ, 


(పయోజనరంగాలూ విభిన్న మైనవి. 


చీలుదారుల యెదుట 91 


కాం గెసుచే నియమిత మైన వ్లానింగు కమిటీ మొదటి 
కోజులలో గాంధీజీ కుటీరంలో. గాంధీజీకి ఆ కమిటీలోని 
కొందరు నిపుణులకూ నడువు గామపరి, (శమలను పోత్సహించే 
విషయమై చర్చజరిగింది. పండిత నెహూి ఆ కమిటీకి అధ్య 
ముడు. మిల్లుబట్టలమోద సుమారు ఐిశ్టిశాతం ఎకె యా 
వేస్‌, ఖద్దరుబట్టకు | పారంభదశలో ఆ సుంకంతో సమాన 
మైన సబ్సీడీ బపకనయుజల ఖాదీ వెల, మిల్లుబట్ల వెల సమాన౦ 
చేయవచ్చునని ఒకసూచన చేయబడింది. మ 
గిట్టు బ"టుకాని పరి శమలను”” బోటు పెట్టి యం! తో త్పుత్తి 
వస్తువులకు పోతాం నిలబెట్టి, తదాంరా వాటికి నష్టం కలిగిం 
చినయెడల, చేశపు “ఉళ్చ్పాదనశ క్తి కి” తరిగిపోతుంది. కనుక 
ఆ సూచనను అంగీకరించడం శాస్త్రీయ సూ! తానికి ఏిరుద్ద 
- మవుతుందని కమిటినిపుణులు గాంధీజీకి వెవాబిచ్చారు. 
నిజానికి ఫా క్షరీఉత్సత్తులే చాలాకాలం నుంచి ఈనాటి 
వరకూ కూడా సాదామనిషికీ నష్షంక లిగించేలాగ అనేక 
భములుగా సబ్చిడి డలు పాంముకున్నా యనిన, ఉదాహరణకు, 
వక రై ల్వేరవాణా ద్వారానూ, పతే కమైన మునిసిపలు 
ree 'పాంతాలకు నషం కలిగించేరీతిని 
=“ లాలలోసని. వార్‌! శామికజనా భాకు ముడిపడారాలనూ 
ఆహారపడాగాలనూ చవకగా అంద జేసే విధానాలను అవలం 
వించడం ద్వారానూ, ఈ విధమెన కలకకపన్‌ చర్యల 
దాంరానూ ఆ పని జరుగుతున్నదని గాంధీజీ చెప్పారు. 
ఆలోచించిచూస్చే దీనిక ౦తకూ డేశధనం కొంతవ్యయం అవు 
తుందిగ దా! ఆటే దానివల్ల నగరజీవితానికి కావలసిన 


£2 జాతి నిర్మాత గాంధీజీ 


కొన్ని సౌకర్యాలు _ చేకూరుతూనున్న హేతువున ఆ 
వ్యయాన్ని మనం లెక్కలోకి తీసుకోవడంలేదు, దీనివల్ల 
నగరాలు త్వరిత 'పయాణసౌక ర్యం, మోటారుకార్లు 
"రేడిళూ, సినిమా, విద్యుద్దీపాలు, ద్రింకా స్తూ వారగ్లు ఛేజ్‌ అనే 
రచయిత “నాగరికత ఆటబావ్మ[ల ని పేర్కొనివున్న వెయి 
న్నూరు సుఖాలు, లభ్య మవుతూవున్నాయి. ఈనాడు మన 
సాంఘికభ వివ్వ త్తుకు బాటను నిర్మించే నగరవాసిఅగు ధీశాలి 
ఇవన్ని లేని బే (బతుక లేడు. నిజానికి ఫ్యాక్టరీ ఉత్పత్తుల ఆరిక 
స్తోమతు అనేది దానిలో గర్భితమెయున్న న్య్వాభి"వకగుణం 
కాదు, అదిశేవలం దానిపైన ఆపాదించబడిన గుణం 
మాతమే; అది మనం చేపట్టిన వీలువల (పమాణంమోడ 
ఆధారపడి కొనసాగుతున్నది. ఏమైతేనేమి గాంధీజీ కోరిక 
తిరస్కృృృతమయింది. మనం చక్కెర, బట్ట పర్మిశమల విష 
యంలో అజాతీయ మైన విధానాన్ని స్వీకరించి, తద్వారా 
వాటిని ఉత్పతి చేశే గామపరి శమలను డెబ్బకొట్టాము. 
అందుకు ఫలితంగా మన న. కె, బట్టలసమస్థ్య ఇంతవరకు 
అపరిష్కృతంగా వుండిపోవటమేకాక, ఆ పరిశమల వివ 
యంలో నడిచే అవినీతి చర్యలను గురించి అనేకమెన పుకార్లు 
మన, చెవులబడుతూ న్రన్నాయి. 


ఈనాడు మనం “చేశ సౌభాగ్యరి (National prospe- 
rity) అనే ఎండమావులను లత్యంగాచేసికొని డానిని 
వెన్నంటుకున్నా ము. అత్యధిక సంఖ్యాకులై న (పజానీకం 
[శేయంతో సంబంధం లేకుండానూ, దానిని ఛంగపరచడం 
ద్వారానూ, ఆ 'చేశసాభాగ్యిమశేది లభిస్తుందని అనుకుంటు 


నీలుదారుల యెదుట 93 


నన్నా ము. 'గారఫ్రీజీ తన (పణాళిక లకు పుసాదగాు -లభాషిరిచి న 
“అన్లు ష్‌ లాస్టు” \Unto this last) (గంథంలో ఉదాటించి 
వున్న ఆదర్శానికి విరుద్దమైన ఊం _(పభుత్వవిధానం నాబోటి 
వ్యక్తులకు చాలా మనో వేదన కలిగిస్తున్నది. ఇది మన చేశ 
జార్భాగ్య హేతువుగా పరిణమించ వచ్చును. 
అయిలే గాంధీజీ | పతిపాడించే ఆర్లికవిధానాన్ని ఎదు 
హ్యాజనడాసికి ఇంతకంటె బలమైన es పాతువును 
చేరొ-నవచ్చును. దానిని నేను ముంచే ఒప్పుకుంటున్నాను. 
మనము శ_క్రివంతమెన యుద్గసన్నా హాన్ని సిదింప చేసికొను 
టకు అది సహకరించదు. ఆధునిక యుద్దస్వ భావం ఎటువంటి 
దంశు, చాలా ఉన్నతంగా అభివృద్దిపారిదీన చెద్ద పెట్టుబడి 
పరి శ్రమలు కలిగివుండి, దాని సో పజావేసరవ _స్టువు 
hPa సామూహికోత్స త్రి త్‌ే పారి శామికవ్య వస్థకూడా 
వుండి, యుద్ధసమయంలో అవి ఆయుధసామ్మ॥ గిన ఇతర యుద 
కరాలనచయుటకే అనువుగా పరివ _రితమయ్యే ఏర్పాటు 
కూడా వుంకేతప్ప, ఏ చేశంగాని యుదాన్ని విజయవంతంగా 
కొనసాగింపలేదు. అంతేకాక చేశపు యావత్తు మనుష్య 
శక్తినీ సెనికకార్యాలకుగాని పారి _శామికకారా లకుగాని 
వ క సతు రక్తం చేయగలిగి కేతప్ప, ఏ బేశమూ 
విజయవంతంగా యుద్ధం సాగించ లేదు. సార్వజనిక మైన (పజా 
శక్తి వినియోగము, యుద్ధ కాలఫు సుంకములపేరిటి చేశ 
సంపత్తి వినియోగము అనేవి వ్య _క్రినిర్వహణలోనో క 
శేవన్న నిర్వహణలోనో లేదా (పభుత్వమనే పతక కార 
రేవును నిర్వహణలోనొ వెద్దయె త్లుననడిచే పారి మిక 


94 జాతి నిర్మాత గాంధీజీ 


వ్యవస్తలమిద చేశ పజలలో అత్యధిక సంఖ్యాకులు ఆధార 
థి > 
పడిన పరిసితిలో మూ్యూతమే సులభ సాధ్య మవుతాయి. ఒక 

థి అ 
సారి నేను ఈ విషయాన్ని గురించి మన జేశంలో ఒక రాష్ట్ర 
గవర్న గుగారితో చర్చించడం. జరిగింది. “*మిరుచెచ్పేద 
బాగానే వుందిగాని, సె న్యవ్వయం సంగ కేమి చెపుతారు ? 
నిత్యం పెరి గ మన యుద్రయం తానికి కుటీరఠపరి! శమలు 

G ~~ 
చెటుబడి నివ్వలేవుగ డా శ్ర అన్నారాయన. ఈరోజున మన 
6) 

సర్వసేనానికూడా, మనము “ఆధునిక్‌ /పపంచంలో శకి 
వంతేమెన బేశంిగా వెంపాందనోరి కే మన “స్వ చేశ పరి 
"కములు సత్వరాభివృద్ది వాందవలసి వుంటుందని మనకు 
బై 4 

కాబట్టి మనం ఏ మానాన్ని చేపట్టాలో మనో 
నిర్ణయం చేసుకోవలసివుంది. మనం యుజాయుధ్దాలను బల 
వ_త్తర్వమెన యుదయం,; తాంగాన్ని _ కోశేపక్షుంలో సామూ 
హీకోత్స_తిశేయగల కేం దీకృత యాం తికవిధానాన్ని 
చేపట్టవలసివ్రంటుంది. అప్పుడు మనకన్నూ తమ వ్యాపారం 
ఇాంతికాలంలో కూడా లా భాలుపాం బేనిమిత్తం భవివ 
త్తులో మనకు శతువులు కాబోయీవారికి అఆయుభసామ్నగ్‌ 
అమ్మడానికి వెనుదీయని అయుభోత్ప త్రి | పభునవ్ఫలూ, 

2 (టం 
“మృత్యువణిక్కులూ,” మన షే డర్లూ, స్మో-డాలూ ఏర్పడ 
తారు. ఆ ఆయుధాలు యుద్దంవచ్చినప్పుడు మనలనూ మన 
i 
(వజానీకాన్నీ హతమార్శడానికి వినియు కృమవుతాయి. ఇక 
త్‌ ప ఫ్‌. 
రెండవ దిక్కున మనకు 'ఆరోగ్యవూ, సాంతం, తంమూ 
ఖీ స్ట స్ట = § ఇ 


చీలుదారుల యెదుట 05. 


తీుుబడి సమయమూ, సూర్యకాంతిని అనుభవించగల మై 
జీవితమూ, యావ త్పజానీకానికీ తిండీబట్టా కావలెననికోం శే 
గాంధీజీచూపిన మానాన్ని అనుసరించ తనంసిన్రంటుంది. 


“అయి తే అప్పుడు మన ఇరుగువారుగు రాజూంలు 
మనలను మింగివేయడం జరుగుతుంది,” అని నాకు జవాబు 
వస్తుంది. మితులారా, అటువంటిభయం థీరులై నవారు 
పొందదగినది కౌదు. చాలా అల్పమైన  ఒక్క_తరంకాలంలో 
బలవ _తేరమైన | (బిటీమ సామా కాళ్ళ బేరానికి 
తే౫లిగిన జాతి, తమ జాతిపిత తమకు వ ఆయుభమునని 
విజయసిద్ధిని చేకూర్చి నున్నాశో' "చానస్‌ని విసర్టించ డమో 
మళచిపో వమా జరిగి తేతప్ప, ప పారుగురాజ్యంవల్ల గాని 
అంతసులభంగా [మింగి వేయబడ డంగాని, (మింగినా అంత 
సులభంగా జీర్ణంకావడంకాని జరుగ నేరదు. 


రెండవదిక్కు-న, ఆయుధ బలమైనప్పటికీ విచేశపుదాడి 
నుంచి విజయవంతంగా రతణ బఒసగగలదని నిరారణ ఏమైనా 
వుందా? మనం మేజినాట్‌ లను సిద్ధాంతాన్ని పట్టుకు దేవు 
లాడి వమాలాభంలేదు. అవసరసముయాన ఆ సిదాంతం 
(ఫాన్సు దేశాన్ని గంగలో దింపింది; అటుపిముట “జర్మనీ 
తనచుట్టూ గిరీ సుకొన్న  రతణపథకంకూడా భగ్నమె 
సరగనాశనానికే దారితీసింది. ఆయుధబలం అ ధి క 
శ_క్రివంతయమెన ఎదిరిబలంముందు తప్పకుండానూ, ఒక్కొక 
సారి తక్కు_వ శక్తివంతమైన శతుబలం ముందూకూడా, 
విఫలంకావడం జరుగ వచ్చును. ఆవిధంగా అఆలు లలి, విఫల 


౪3 జాతి నిర్మాత గాంధీజీ 


మెనప్పుడు మనగ లేమిటి ? అట్టి ఫరా హపాయంగా 
లొంగిపోవడం తప్ప మనకు నూశ్చాంతర మేమి లేదన్న 
మాయునా* *'జపాను'దోడి మీదకు వచ్చిన సమయంలో, 
భారత దేశంలోని బిటీషు (పభుత్వమంతటి శ_క్రివంత మైన 
వ్యవస్థ మై తం, అధిక జనసంఖ్యతో కూడిన తూర్పు కోస్తా 
భాగమునంతను వదలివేసి, అలహో బాదు (పాంతంవంటి 
మిక్కిలిదూర (ప్రాంతానికి తన రతణంరేఖను తరలించుకు 
పోవణానికి నిర్హయించుకొనవలసివచ్చింది. సామాన్యంగా 
మనం ఆయుభబలంమోద ఆధారపడినప్పుడు మన ఆయుభ 
జలం ఓటమిపాలై నప్పుడుగాని, లేడా మనం నిరాయుగుల 
ముగా చేయబడినప్పుడుగాని, హీనంగా లొంగిపోవడం 
మాతమే మిగుల్తుంది. కాని సత్యా గహమనే ఆయుధాన్ని 
(పయోగి ంచుటలో శివ్షీతులై న జాతికి, అటిపరిసితిలో అయి 

నప్పటికీ, తమ మానాన్నీ అత్మగార వాన్నీ 'నిలశీట్లుకొనుటకు 

ఉపకరించే శ_క్తివంతమైన, తిరుగులేని సాధన మొక టివుంది. 
గత | పపంచయుద్దపు "అతి నిరాశాజనక మెన సమయంలో, 

కరు సేనలు భారత బేశంమిదికి దూసుకుని నచ్చే. 
శఛ_క్రివంతమైన సాధనాన్ని గాంధీజీ మనకు వెల్ల డిచేశారు. 

అది మనము 'నిర్భీత మైన మనస్సుతో తలెత్తుకు నిలబడడా 
నికి ఉపకరించివున్నది. సత్యా గహాచరణలో. ఆత్మార్పణం 
చేయడమూ, శ్నతువు చేతులలో వినాశంపొందడమూా ఒకటి 
కాదు. బలవ _త్తేరుడై న పారుగువాని దుర్శాకమణ అనే 


సమస్యకు ఆమరణయుద్ధమ నే పరిష్కారం ఆమోదనసీయం 


చీలుదారుల యెదుట 97 


అయినప్పుడు, శతువుకులాంగని ఆమరణ అహి౦సావిధానావ 
లంబనము ఎందుకు ఆమోదసీయము కళా ! అదియే 
ఉత, గ్రప్రతరమూ, అధిక ఫల; (పదమూ అయిన _ పరిష్కార 
మని నా మనవి. 


3 
ఏదిఏ మెనాగాని, యుద్దంవ స్వే స్తే కోల్ప్చోతామేమో అనే 
భయంతో ర పజాస్యాతం Aa 
ఆపతుపాలు - చేయడమనేది ఆకు అర్హయు కమైన కార్యంగా 
తోచదు. ఈ విషయం ఇంకా" కొంత విశదీకరిస్తాను' గత 
ఛాతాబంలో యం _తనిర్మాణ శౌస్రుంలో పొందిన పురోభివృద్ది 
sg అవేక అంశాలలో . _పకృతిశక్రు లను ఉయించకరీ 
రిగిన బేగాని, మానవుడూ మానవుని స్వాతం త్వములూ 
మాతం ఓటమి తర్యాత ఓటమిపాలు కావడమే జరిగినదని 
చెప్పే అభి! పాయం చాలా సముచిత మెనది. ఈ మాట ఎంత 
విరుద్ధ మనిపించినా, గతశ తావిలో వజ్ఞాన శా స్ర్రములలోనూ, 
యం ' తశాస్త్రములోనూ(096030108 J) పొందిన పగతి, వ్యకి 
మటు పరిధులను వి _సృతం చేయుటకు బదులుగా 
స్వాతం త తయ హేతువుగానూ పాలనాధికారులైన అల్ప 
సంఖ్యాకుల చేతులలో అధికారశ కిని "కేం దీకృతం 3 చేయుటకు 
కారణభూతంగానూ వ ర్తించింది. ఆల్లస్‌ హక క్చాలీ చెప్పినట్లు 
ఈనాడు రాజకీయపరిపాలకుల చేతులలోనున్న ౦త _పబల 
మైన |పజాదళన సాధ నములు ఈవర శకెన్నడూ లేవు. 
యాం త్రిక పగతి వారికి పెద్ద పజాసమూహోలను తమయిప్రము 

a 


98 


నకు అనుగుణంగా లొంగదీయుటకు ఉపకరించే విస్తృత 
తరమూ బలవ త్తరమూ అగు సాధనములను ల భ్య 0 
చేయుట యీకాక్‌, _పజానుకూల్యాన్ని సాధించడానికికూడా 
పూర్వపరిపాలకుల కెన్నడూ beter. శ క్రివంతమగు 
సాధనములనుకూడా వారికి చేకూర్చింది. వారాష! తికలనూ, 

"బలిఫోను శేడియోలనూ వశపరచుకున్న ఒక య. 
పతముగాని, ఒక అల్పసంఖ్యాక మైన అధికారకూటముగాని 
తన (పచారశ క్రి ద్వారా లక్షలాది పజానీకాన్ని సమా 
హితం చేయగలదు. ఈనాడు పరిపాలకుల ఆయుధాగారా 
లలో వున్న వాటితో సరితూగే ఆయుధము లేమో , పజల 
చేతులలో లేవు. ఒక చేశంలో (వజాస్వామ్యయం, తాంగము 
అణచి వేయబడిన సందర్న౦లోగాని, అది సరిగా పనిచేయక 
_స్వ్బామై పోయిన పందర్భంలోగాని, ఆ దేశపు దళిత; (పజానీకము 
న్‌ వారు యం తశ క్‌ క్రై విలువలేనిస్థాయిలో వరి తనె. (పతి 


భటనావిధానాన్ని అవలంబించగలి! తే తప్పు - నిరంకుశ 
త్వము నెదురొ్కొ_-నగల సాధనాంతర మేదీ కనిపించదు. ఈ వివ 
యంలో ఇంతవరకు కని పెట్టబడిన సాధనము సత్యా గహ 
"మొగ్‌ కు. సత్యా గహమును విజయవంతంగా కొనసాగించు 


టకు _పజలు, ముఖ్యంగా నాయకులు, అంతకుముందుగా డాని 


మూలసూతములలో సుశివ్నీతులై వుండవలెననే విషయం 
అటుంచి, పాౌరవర్లంలో అధిక సంఖ్యాకులు (పకృతిసంపద 
సులభంగా లభ్యమయ్యే పరిస్థితికలిగివ్రండి, వెద న ధనస్వాముల 
మీదగాని, ఎక్కు_వకారి ట్ర వినియోగించే పరి శ్రమల 
నిర్వాహకులమో దగాని, యావన్థందినీ వినియు క క్షంచేశి శక్తి 


జాతి నిర్మాత గాంధీజీ ' 


చీలుదారుల యెదుట 99 


గల _పభుత్వంమిాదగాని ఆధారపడకుండా తవు (పాథమిక 
వితావనరములను సృష్టైంచుకొనుటకు లస. ట్‌ 
కాశలమును కలిగినవారై వుండాలి. 


మనము [పజలలో అహింసాత్మక సంఘటనము తీసుకు 

రావ లెనంశు, నిశా అ ను మ వున 
ఎరుకలోనున్న పూర్వనిరూపితమార్షము. డానిద్వారా 
ఈరోజున మనం బాధపడుతూనున్న చీకటిబజాూర్లు, కం్నటోళ్లు, 
లంచ గాండితనము మొదలగు పీడలను నివారించుకొని, అట్టి 
(| మలనూ ౧. యువకుల హృదయములను ఆవరించిన 
వె ఫల్య భావాన్ని తొలగించగల్లుతాము. అధికారపదవులలో 
వున్న కాంాసునాయకులు గాంధీజీ పేర్కొన్న “నిర్మాణ 
కార్య కమముిను వ్యా_ప్పంచేయుటలో ఆస క్రి చూపడం 
లేదనే ఆరోపణ మనము తరచు వింటూనున్న విషయమే. 
డానికి నేనేమో ఆశ్చర్యం ro. Dor mg కమం 
ముఖ్య లత్యం అహింసాత్మక మె -మెన సమర్థనమును శే చేకూర్చడం. 
అధికారంలోవున్న (పభుత్వం (పజాయ _త్హమెన దయి లే, 
అనా లఅపరవడాని: కది ఆప పకరి 'రది.ఆ _పభుత్వం 
తప్పుదారినిబడితే అది డానికి నిరోధంగా ఉప కరిస్తుంది. 
(బిటీషువారిని ఎదురైన సమయంలో కాం7౫సు నాయ 
డు “Re టు ఎంపొందించుకొన 
డానికి తీ వంగా కృషిచేశారు.“ కాని వారు అధికారంలోకి 
వచ్చినప్పటినుంచీ వారికి అంతకంచు సులభసాధ్యమైన సమ 
రన చేజిక్కి_౦ది; (పజానీకంయొక్క_ అహింసాత్శక బలాన్ని 
పెంపొందించే అవసరాన్ని, కేవలం తృణేకరించకపో యినా, 


100 జాతి నిర్మాత గాందీజీ' 


ఆకే అెక్క చేయరని అనుకోడానికి మాతం ఆస్కార 
మేర్పడింది. ఎందుకంశేే, పరిపాలకులు తాము అనుసరించే 
మార్గం విషయమె జాగరూకతకలిగి వర్తించనిపతు౦లో ఈ 
ఆయుభం no తిలా పనిచేయవచ్చును. 

ఈ అయిష్టము లేక అ న్న అనేది చాలా లోతేన 
విషయం. (ప్రభుత్వము రాజకీయవ్యక్తు కులన్కు లేదా అధి 
కారంలోవున్న కూటాన్ని బలపరచుకొనడం తన (పథమ 
విధిగా భావించడం సహజం. (పజల (పతిఘటనాశ క్రిని బల 
పరచడమ నేది యిక పరిపాలకులకు అవసరంలేదు, కనుక, వారు 
పజలను ఆ ఆయుధంతో సన్నద్దులను చేయుట. తమ విధిగా 
భావించనక్క_ర లేదు. చెగా అట్టి ఆయుధసన్న ద్దు లెన 
(పజలు దానిని _(వభుత్వముపై చె (పయోగిం చడంకూడా న. 
వచ్చును; ఈ మాళు _పభుత్వవ్యతి "రేక మైన రాజకీయ పతా 
లకు కూడా వ రిస్తుంది. సహజంగా వారున్నూ _పస్తుతం 
అధికారంలోనున్న (పభుత్యంయొక్క_ స్వభావ పరిమితులలో 1 
పాలు పంచుకొనేవారే. ఆయా పమోలకు చెందిన సభ్యుల 
విషయంలో, వారు ఒకరి సభలను ఇంకొకరు దొంగిలించ 
డమూ, అట్టివారు తమపతుం చేరగానే చేవతలని పొగడ 
డమూ, తమలో చేరకపోయినా, ఎదిరిపతంలో చేరినా, 
కారిసి.వొరంగలని చెప్పి దూయజబట్రడమూ చూచినప్పుడు, 
ఆ శెండుపవాలకూ ' నడువుగల తేడా ఆరుకూ అరడ 
జనుకూ. మధ్యవున్న తేడావంటి బే అనిపిస్తుంది ! 
వారందరూకూడా అహింసాయుధాన్ని తమ ఆయుంగా 
భావించే విషయంలో విశ్వాసాన్ని సమానంగా కోల్చోయా 


చీలుదారుల యెదుట 101 


రని చెప్పవచ్చును. వారి కొట్లాట, అలలా అధికార పదవిలో 
నాసికా నానిని వశపరచుకొనడానికో మా, తమే. అన్ని 
పమోలకూ అట్టడుగున తార్కిక .. (పాల్‌ తిపదిక ఒకశు అయి 
వున్నందున, పక (పతిపమోన్ని శేప్ర అధికారపదవిలో పెట్టిన 
యెడల, (పస్తుత (ప పభుత్వం ఏ వ ఆచరణ పథకాన్ని అనుసరీస్తు 
దో దానినే అదిన్నీ అనుసరించ వలసివుంటుంది. అందు 
వల్ల అధికారపశుంవారు నిర్మాణ కార్య కమంపట్ల (కర 
చూపడంలేదన్సీ గాంధీజీ ప లు తోసి పం 
విమరించడంగాని, ఆయా విషయాలలో ల అధికారం 
లోకి వ స్తే అంతకంశు మంచిఫలి తాలు చూపగలమని చేసే 
వాగ్దానములుగాని నాకు విశ్వాసార్థ్యములుగా కనిపించవు. 
= అభి పాయంలో, మనము నిరా స. కమాలను అధి 
వృద్ధిపరచడం విషయంలోగాని, గాంధీజీ మాలిక వదం 
reg ఆచరణలో వెస్తే లంలో గాని, (వభుత్వయం_ఆ"౦ 
గంమోద ఆధారప డడం మానుకుని, అహింసాత్మక మైన 
(పజాబలాన్ని చెంపాందించుటకు స్వయంకృషి ద్వారా (ప్రయ 
త్నంచాలి. (పస్తుతంలో మనం అనుభవించే బాధలకు అది 
కు నివారణోపాయము; శాంతిసమయంలోనూ యుద 
కాలంలోనూ మన స్వాతం త్యమును నిలుపుకొనుటకుకూడా 
అది య. శు నిశ్చయమార్లము. [పజల భవిష్యత్‌ _ శేయాన్ని 

చేతులకు అప్పగించడం మన విధి. దానిని సిద్దింప జేయు 
టకు మనము వెలుపలినుంచీ అడుగునుంచీ పని చేయాలి; 
వపెద్దప నులకు ఎగబడకుండా చిన్నపనులలో నిమగ్నులం 
“కోవాలి. అప్పుడే మనం పెద్ద ఫలితాలను పొందగల్లు తాము. 


102 జాతి నిర్మాత గాంధీజీ 


మరొక్కమాట : మన మౌాలికసూ. తాలుగాని, 
నికుణలుగాని _పస్తుత విజ్ఞానయుగా నికి అతకని పురాతన 
చిహ్నములని యెంచకండి. అవి | పపంచానికి ఈనాడే, ఈ 
వరలో ఎన్నటికన్నా, ఎక్కువ అవసరం. 

అహింసాసముస్వలను అవగాహన చేసుకొనవలెననే 
అభిలావతో సుదూర మైన ఇంగ్లాండు చేశమునుంచి గాంధీజీ 
దర్శనమునకుగాను నేవ్యాగాంకు వచ్చిన ఒక ఆం౦గ్గయువక 
మి తుడు ఒక యేడాది కితం నా కీరీతిగా లేఖ వాశాడు J 
తూనే వపంచయుద్దం చాపకింద నీరులా మనకు కని 
పించకుండా అప్పుడే (పారంభమయింది. ఆతికమెన సాధ 
నలూ మతసంబంధ మైన విశ్వాసాలూ తిరిగి పాతుకుంశేతప్ప 
(పపంచశాంతి నెలకొనజాలదు.”” ఆయన ఆక్కుఫర్హు విశ్వ 
విద్యాలయంలో ఒకే అధ్యాపకుడు, (పఖ్యాత నాటకకర్త, 
పాస్బాత్యల “50 పపంచ శాంతిని విజయవంతంగా నెలకొల్ప . 
గల్లుతుందని ఆయనకు నమ్మకం లేదు. ఏత ద్విజయనిద్దిని 
చేకూర్చే భాగ్యం మికు _ మనకు _ భారత బేశమునకు 
లభ్యమగునట్లు మనము వర్తింతుముగాక, 


an 
డో 
క్ట 
Ger 
| 


Ty 


న. 


